భార తి 


భారతీయ సాహిత్య నిర్మాతలా 





రచన : 
ఆంగ్ల మూలం 
_పేమా నందకుమార్‌ 


తెలుగు సేత ; 
ఆర్‌. ఎన్‌. సుదర్శనం 





సా 'హి త్య అ కాణాంసూ 


BHARATHI —Telugu translation by R. 5. Sudarshanam of 
Prema Nandakumar s English monograph— 
Sahitya Akademi, New Delhi, 1981 PriceRs 4-00 


(C) Sahitya Akademi, New Delhi-110 001 


First Edition * 1982 


Copies available from 
SAHITYA AKADEMI! 
Rabindra Bhavan, New Delhi-110 001 


Regional offices : 

29, Eldams Road, Madras-600 018, 

Block VB, Ravindra Stadium, Calcutta-700 029, 

1/2, Mumbar Marathi Grantha Sangrahalaya Marg, Dadar, 
Bombay-400 014 


Published by Sahitya Akademi, New Delhi-110 001 
and Printed at Weldun Press, 
68, Mannappa Mudal: St., Madras-600 021 


తొలిపలుకం 
అతెక్టీటా... 

సుబహ్మణ్య భారతి “భారతీయ సాహిత్య సిర్మాతలిలో వరిగణింప 
దగినవాడు. ఆధునిక తమిళ సాహిత్యానికి వేగుచుక్కగానే కాక్క భారతీయ 
జీవనమూ సాహిత్యమూ ఇరవయ్యో శతాబ్దిలో పొందిన వికాసానికి మార్గ 
దర్శకులైన పవపమ.ఖులలో ఆయన ఒకరు. అంతేకాదు, కవిగా (దష్టగా 
మానవ భవితవ్యాన్ని లక్షించిన (పవక్ష కూడా, 

భారతి కవిత్వమూ, వ్యక్తిత్వమూ నన్నాకర్షించి సరిగ్గా ఇరవై ఏళ్ళు 
అవుతున్నది దాని ఫలితమే, నేనుచేసిన కొన్ని మొదటి అనువాదాలు. 
“భారతి కవిత్వము: ఇంగ్లీషు తర్జుమాలు”. (1958) అనే నంపవుృుటి నా 
మొదటి పుస్తకంగా వెలువడింది. వారతి జీవితాన్ని గూర్చి, కవిత్వాన్ని 
గూర్చి నేను (ఇంగ్లషులో) (వాసిన రెండు (గంథాలు |కమంగా 1964, 
1968 నంవత్పరాలలో, |పొ॥ సి, డి నరసింహయ్య సంపాదకత్వం (కింద 
“భారకీయ రచయితలు; వారి రచనలు” అన్న (గంథమాలికలోనూ, [పొ॥ 
కె. స్వామినొథన్‌ సంపాదకుడుగా సిద్ధపరచిన “జాతీయ జీవితచరి, తలు 
అన్న మాలికలోనూ వెలువడినవి 1974లో “స్కుబహ్మణ్య భారతి” అను 
శీర్షికతో ఒక (గంథం ట్వాయిన్‌ సంస్థ వారి *“వవపంచ రచయితలు” అన్న 
మాలికలో (పకటితమైంది. అందులో చాల భాగం, 1968 నాటి నా [గంథం 
నుంచి చౌర్యంచేసిన బావకు తప్ప వేరుకాదు! -ఈ విషయాన్ని వారికి నేను 
తెలియజేయగా ట్వాయిన్‌ [వచురణ నంస్థ “విదేశాల్లో పుస్తకాలు” (1976) 
అనే (పచురణలో క్షమావణ చెప్పుకొని తర్వాత ఆ పుస్తకాన్ని వంపిణీ 
చెయ్యడం విరమించుకొన్నారు. 

ఈ మధ్యకాలంలో నా అనువాదాల సంపుటి నవరణలతో, చేర్చు 
లతో విస్త్రత పరిథిలో [కొత్త రూవందాల్చి, “యునెస్కో”, “సాహిత్య 
అకాడెమి” సంస్థల సంయుక్త సాహాయ్యంతో “*న్ముబహ్మణ్య భారతి కవి 
తలు”గా ఇటీవల [పచురింపబడింది. 

(వస్తుత నం([గహ రచన “భారతీయ సాహిత్య నిర్మాతలు” (గంథ 
మాలిక పథకానికి అనుగుణంగా, తమిళ సాహిత్య చరిత్రను రంగభూమిగా 


గ్రి తొలివలుకు 


తీసుకొని భారతి విశిష్ట స్థానాన్ని నిరూపించే విధంగా తయారైంది. భారతి 
95 ఏళ్ళ |కితం జస్మించారు. ఆ కాలం ఆధునిక భారతీయ చరిత్రలో దారి 
మలుపు. లోకమాన్య తిలక్‌, వి, ఓ. చిదంబరం పిళి ల] శ్రీ అరవిందులు, 
మహాత్మాగాంధీల “వందేమాతరం ““నహాయ నిరాకరణోద్యమా"ల 
కాలం. ఆ సమయంలో తమిళ కవిత్వాన్నీ, వచన రచననూ తమిళుల 
భావ సంస్కారాన్నీ, శక్తి వంతమైన కొత్త అభివ్యక్తితో, సరిక్రొత్త 
లక్ష్యంతో, (కొత్త ఆలోచనతో ఉత్తేజిపూరితం చేయడం భారతికి విధి నిర 
యించిన పొ్యతః, భారతి తర్వాత తమిళ సాహిత్యం మారిపోయింది. [కొత్త 
శ క్రియుక్తులతో, [కొత్త బాధ్యతలను నిర్వహిస్తూ (కొత్త దిశల్లో (ప్రస్థానం 
సాగించింది. 


ఖారతి కవితల ఆంగ్లానువాదాలూ -ఈ పుస్తకంలో చేర్చినవ్వి నేను 
చేసినవే. ఆసక్తిగల పొరకులు నా [గంథం “*న్ముబహ్మణ్య భారతి కవి 
తలు” చూస్తే, సమగమైన భారతి కవితా స్వరూపం గోచరిస్తుంది. ఇక్కడ 
కొన్ని రచనల అనువాదాలు అనుబంధంగా ఇవ్వబడినవి. 


ఈ రచన నా కప్పగించినందుకు సాహిత్య అకాడెమీ వారికి నా 
కృతజ్ఞతలు. భారతి గూర్చి లోగడ నేనువాసిన (గంథాల్ని సమీక్షించిన 
వారికీ, విమర్శకులకూూ నన్నీ కార్యభారం (పేమతో [శద్ధ్దతో వహించేందుకు 
వాళు (పోత్సాహపరచినందుకు, వందనాలు. ఈ చిన్ని (వయత్నంతో 
రాబోయే భారతి శతజయంతి ఉత్పవాలకు కొంత పూర్వరంగం సిద్ధపరచి 
నట్దౌతుందని నమ్ముతున్నాను. 


నన్ను (పోశ్చహించిన మా నాన్నగారు [పొ॥ శె. ఆర్‌. శ్రీనివాస 
అయ్యంగార్‌, మా అమ్మ శ్రీమతి పద్మానని నా సోదరుడు |పొ॥ ఎస్‌. 
అంబిరాజన్‌ గార్లకు నా నమస్సులు. 
“మదర్స్‌ సెంటక్‌ ” ) 
డీ-119 వీ హెచ్‌.పి వి. టౌజాపిప్‌ | 
విశాఖపట్టణం-530 012 

J 


ఫబవరి 1978 (పేమానంద కుమార్‌ 


అధ్యాయం 1. ; 


అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 


అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 
అధ్యాయం 


అనుబంధం 1. : 


2, : 
రీ. : 
4, : 
లః 


ర, 9 


70 


10, : 
11.: 
12, ? 
18. : 
14. : 


విషయసూచిక 
తమిళసాహిత్యం : స్ముబహ్మణ్య 
భారతికి వూర పర గం 

నుబహ్మాణ్య భారతి జీవితం 

భారతి కవితా ([గంథాలు 

దేశభక్తి కవితలు త 
భ క్రిగళము జ 
కృష్ణ గీతావళి 

(దోవది విజయం 

కోయిల పాటలు 

బహుముఖ సొహిత్యనృష్టి 
భారతి వచనకథా సాహిత్యం 
(వభోధాత్మకాలూ, తార్సికాలూ 

ఇంగ్లీషులో వచనమూ వద్యమూ 

వీవభాష షక 
ఇతివృత్తంలో వస్తువులో ఆధునికత 

మానవ ఖవితవ్య కవిత 


కవితలు : భు 
1. నివేదితకు కు 
8. స్వాతం(త్యస్తుతి క 
8. స్వాతంత్య గీతి న 


బిపి 
26 
32 
36 
39 
48 
46 
ర్‌ని 
ర్‌ 
59 
68 
66 
72 


17 
ct 
77 
78 


ఆనుబంధం శి: 


అనుబంధం శి | 


విషయనూదచీక 


4. లోక విలయం సర 


ర్‌, కృష్ణా, రావయ్యా! 
6. పొంచాలి శపథం. విదురుని 


హూచ రిక ర 


7. కోయిల పొటలు 

8 వచనకవితః శక్తిః: పొములవాడు 
భారతి జీవితంలో (పథాన ఘట్టాలు zi 
నువంచిత [గంఖథ నూచిక 


79 
8] 


82 
85 
86 
88 
90 


అధ్యాయం 1. 
తవింళ సాహిత్యం క 
స్మ బహ్మణ్య భారతికి పూర్వరంగం 


భారత దేశంలో రెండు గొప్ప సాహిత్యాలు చాలా పాచీనమైనవి చ తర 
భారతంలోని సంస్కృత సాహిత్యం, దక్షిణ భారతంలోని తమిళ సాహిత్యం, 
రెండింటికీ రెండువేల సంవత్సరాలకు మైఎడిన మహత్తరమైన చరిత్ర ఉన్నది. 
తమిళులకు (గంథస్థమైన చరిత (క్రీ. శ. రెండవ శతాబ్ది ప్రాంతాలలో (ప్రారంభ 
మౌతున్నది. అప్పటికి తమిళులు తమదై న సంస్కృతిని. అంటే సాహిత్యంలో (ప్రతి 
ఫలించిన సంస్కృతిని, రూపొందించుకొని ఉండినారు. “తమిళ సం[పదాయంి 
అనేది వైశిష్ట్యంతో, 2881 పద్యాలలో 47కి కవుల రచనల్లో, జాతియొక్క అభి 
వ్యక్తిగా నిలిచిన ఈ మొదటి సాహిత్య సంపద ద్వారానే మనుగడ ప్రారంభించింది 
ఈ కవులలో 102 మంది తమపేర్లు చెప్పుకోలేదు ఉషస్సులో వికసించే నవజాత 
సురభిళ పుమ్పాలనలె, ఈ కవితలు *ఎట్టు=త్తొ గో (అష్టగేయ బంధాలు), పత్తు. 
ప్పొాట్టు” (పది పాటలు) అనే సంపుటులుగా సేకరింపబడి, ఇప్పుడు సంగం 
కవిత్వం” అనుపేర సమిష్టిగా పిలువబడుతున్న వి. 


అటు తర్వాతిది ఇతిహాస యుగం. తమిళంలోని పంచమహా ఇతిహాసాలలొ 
మూడు మాత్రమే సంపూర్ణంగా నేడు మనకు లభిస్తున్నవి వాటిలో చాల (ప్రసిద్ది 
పొందినది: రాజా ఇళంగో ోశిలప్పాధికారం.* తమిళుల భావ (ప్రపంచంలో 
రామాయణంతో సాటివచ్చే (గంధమిది. శీ త్తలైసా త్తనార్‌ “మణిమేఖలె”” అనే 
ఇతిహాసం బౌద్దమత (ప్రబోధకం. ల్రాకికమైన దుఃఖాన్ని అధిగమించేందుకు 
వెరాగ్యమే మార్గమనే బౌద్ధుల ఆదర్శాన్ని ఈ గంథం చెబుతున్నది. తిరు త్త్‌క్క 
దేవర్‌ “*జీవక చింతామణి" బహుశా మూడు ఇతిహాసాలలోనూ చివరి రచన 
కావచ్చు (క్రీ. శ. తొమ్మిదవ శతాబ్ది (పాంతం) ఇది జైన గాధలమీద ఆధార 
పడిన (గంధం మూడింటిలోనూ ఈ చివరి (గంధమే, (క్రియాశీలత్వంలోనూ, 
మతాభినివేశంలోనూ, సంపన్నమైనదని చెప్పవచ్చు దీని విలువ వీజ[పాయమూ, 
నూలికమూ అని చెప్పాలి. కారణం, తర్వాతవచ్చిన ఇతిహాస రచనల్లోని పాత్ర 


10 భారతి 


పోషణ, కవితా పదబంధ సంశ్లిష్టత, ఛందో పరిపూర్ణతవంటివి, ఈ ఇతిహాసపు 
వరవడిలోనే సాగినవి ఒక్క సుబహ్మణ్య భారతి ఆగమనంవల్లనే ఆధోరణిమారి, 
ఇతిహాస కావ్య రచనలో టప్రామాణికమనిపించుకొన్న (ప్రముఖ స్థానాన్ని మై(గంధం 
కోల్పోవడం సంభవించింది 


ఇతిహాసయుగం తర్వాత బహుధా ఉజ్వలమైన, భ క్తి ఉద్యమానికి చెందిన 
ఆళ్వారుల, నాయనారుల యుగం వచ్చింది. తమిళభాష, నాటి మధ్యయుగపు 
సామాన్యుని వ్యహార భాషతో చక్కని అన్వయం సాధించింది. భక్త కవులైన 
"పెరియాళ్వార్‌, నమ్మాళ్వార్‌, అప్పర్‌, మాణిక్కవాచకర్‌ తమిళ భాషకు 
పునర్జన్మ (ప్రసాదించారు. అటు తర్వాత కంబన్‌ (వాసిన విశ్వజనీన ఇతిహాస 
కావ్యం “రామావతారంి ఒక ముందడుగు, రామకధ, తమిళులకు సంగం యుగం 
నుంచీకూడా  (కీతిపా_తమైనది ఆళ్వార్లు రాముని వీరగాధలను వందలాది 
పాటలలో కీ ర్రించెరు. కొసి రాముని గూర్చిన వివిధ గాథలనూ, వాల్మీకి రచించిన 
మహాకావ్యమునూ, తమిళుల ధార్మిక ఆధ్యాత్మిక సంప్రదాయాన్నీ, మూడింటినీ 
ఏఓర్పి కూర్చి ఒక బృహత్కావ్య నిర్మాణంగా రూపొందించడం కంబన్‌ సాధించిన 
కార్యం. “రామావతారం” కావ్యం మానవుడుగా భగవంతుని అవతరణ మాన 
వుని ఆరోహణకోసమే” అన్న సత్యాన్ని నిరూపిస్తున్నది, శ్రీటి పి మీనాక్షి 
సుందరంగారు అన్నట్లు. 


కంబన్‌ తరువాత (ప్రసిద్ధులైన కవులు చాలమంది వచ్చారు. కాని వారు 
కంబన్‌ సాయిని అందుకోలేదు చెదురు మదురుా కొన్ని చక్కని గీత రచనలు 
తప్పితే, తమిళ కవిత్వంలో కృషి. చాలవరకు సాం(పదాయికమైన అలంకారాలూ, 
ఛందస్సులో చిత్రమైన పోకడలూ, వీటికే అంకితమైపోతూవచ్చింది. ఇతిహాస 
కావ్యాలు ఎన్నోవచ్చేయి, కాని అవి చాలవరకు పురాణాలుగాను, ోోజీవక చింతా 
మణి”, రామావతారంి” వరవడిలో తయారైనవిగాను ఉన్నాయి ఆవిధంగా 
కూడా తిరుత్తక్క దేవర్‌ కావ్య గాంభీర్యాన్నిగాని, కంబన్‌ సృష్టిలోని గాన మాధు 
ర్యాన్నిగాని, అది పొందిన (పజాదరణనుగాని, తరువాత వచ్చినవేవి సాధించలేక 
పోయినవి సృజన స్తంభించి, భావనాత్మక (ప్రతిభ గొడ్డుపోయిన ఆ స్థికిలో, 
తమిళభాష మరొక మార్గంలో పయనించడం అనివార్యమే ఐంది. మార్పుకి అను 
గుణంగా పరిస్థితులూ ఏర్పడ్డాయి. తమిళ (ప్రజ తమ ఆశయాలను అభివ్యక్తం 
చేయగల (కొత్త గొంతుకల కోసం ఎదురు చూచింది. 


స్ఫుబహ్నణ్య భారతి పూర్వరంగం 11 


19-వ శతాబ్ది మధ్యకాలానికి ఈ మార్పు తాలూకు (కొత్తదనం గోచర 
మౌతూవచ్చింది. యోగి రామలింగస్వామి కరుణ (ప్రధానమైన పాటల రచనను 
(ప్రారంభించారు గోపాలకృష్ణ భారతి “నందనార్‌ చరితి* (వాసి సామాన్యుల 
వాడుక భాషను కవిత్వంగా మలిచారు. (పా॥ సుందరంపిళై్రై *“మనోన్మణీయంి? 
అనే పూర్తి నాటకాన్ని (వ్రాసి, తమిళభాష సంప్రదాయ శృంజలాల్ని వదల్పుకో 
గలదని నిరూపించారు. అయితే మనోన్మణీయంి” (1691) కేవలం మొదటి 
అడుగు, సందేహిస్తూ వేసిన అడుగు, అనే చెప్పాలి తమిళ భాషను నిసర్ల 
సు=దరంగా తేటపరచి, ఆధునికంచేసే కృషి, అప్పటికి ఇంకా ఎన్నో అవరోధాలను 
ఎదుర్కోవలసి ఉండింది ఆ అవరోధాలకు (ప్రధానంగా (హస్వదృష్టిగల పండితులే 
కారణం మి కళ్యాణ సుందర మొదలియార్‌, ఆయనా పండితుడే ఐనప్పటిక్తి, 
తాను రచించిన ఛందోబద్ధ సాంప్రదాయిక కవిత్వంలో కొంతవరకు వ్యవహార 
భాషా రీతుల్నీ, సహజమైన మాటల లయనూ (ప్రవేశపెట్టగల్లారు. కవిత్వాన్ని 
(ప్రజలకు సన్నిహితంచేశారు. 


అదృష్టవశాత్తు, వేదనాయకంపిళై _) (కవి, నవలా రచయిత. బి. ఆర్‌. 
రాజం అయ్యర్‌ (నవలా రచయిత, తత్త్వవేత్త), ఏ. మాధవయ్య (నవల. కథా 
రచయిత), యు వి. స్వామినాధ అయ్యర్‌ (పండితుడు, సంపాదకుడు, విమర్శకుడు), 
వంటి రచయితలు సాహిత్యరంగంలో అవతరించి, తమిళభాషకు వ్యవహార 
పటిమ, సహజ సౌందర్యము, అవగాహనా సౌొలభ్యము చేకూర్చారు. కాని వాళ్లు 
కూడా సుదీర్హ మూ సంకీర్ణమూ ఐన వాక్య రచనా ధోరణినుంచీ పూర్తిగా బయట 
పడలేక పోయారు. తమిళ కవిత్వాన్నీ, వచనాన్నీ పూర్తిగా ఆధునికంచేసి ముద 
వెయ్యడానికి, ఒక మహాకవి, భాషను అనుశాసించ గలిగినవాడు, అవసరమయ్యాడు 
తమిళ హృదయంలో నిక్షిప్త్రమైయున్న ఈ ఆశయానికి అనుగుణంగా ఉఊద్భవించి 
నట్లు సుబ్రహ్మణ్య భారతి అవతరించాడు తమిళ కవిత్వమూ, ఆయన సాహిత్య 
కృషి రెండు దశాబ్దాలను మించలేదు కాని ఆ కాలంలోనే తమిళ కవిత్వమూ తమిళ 
సాహిత్యమూ చాలా పెద్ద అంగముందుకు వేశాయి. అలా అని భాష రెడువేల 
సంవత్సరాల తన మహత్తర సంప్రదాయాన్ని విడనాడలేదు. సజీవమైన ఆ సాహిత్య 
వారసత్వంనంచే ఒక కొత్త స్వరూపం, ఫినిక్స్‌ పక్షిలాగ, పాశ్చాత్య (కుభావ 
ఏచికలత్మోస త్త్వపూర్ణమైన భాషగా పునః సృష్టి అయిందని చెప్పాలి. కులితం 
నూళ్న! తమిళ కవిత్వం. ఈ కవిత్వం దేశ భ క్షిని గొంతెత్తి పలికింది; తమిళద్దేళ 


12 భారతి 


సౌందర్వాన్ని చిత్రించింది; తమిళ చిత్తవృత్తిని (పేమలో వలపులో అను 
కీలించింది; తమిళ మనోలోకంలోని ఆధ్యాత్మిక అనుభూతుల్ని నమోదు చేసింది. 
ఆ భారతి యుగం అవిచ్చిన్నంగా (పకృతంలోకి వెల్లువలా (ప్రవహిస్తున్నదంటే, 
అది భారతి గొప్పదనానికి ఒక తార్కాణం, 


అధా్యయం ల 
సుబహ్మ౭ణ్య్య ఛారతి జీవితం 


ను(బహ్మణ్య భారతి 1882 డిసెంబరు 11-వ తేదీ తిరునల్వేలి జిల్లా, 
ఎట్టాయపురంలో జన్మించాడు. ఈ చిన్న జమీందారీ తమిళనాడులో ఉంది దానిని 
ఆ రోజుల్లో నిరంకుకుడై న ఒక మహారాజు” పాలించేవాడు. సుబ్రహ్మణ్యం 
తండి చిన్నస్వామి అయ్యర్‌, జమీందారీ కొలువులో ఉద్యోగి. ఆయనకు ఆ 
వెనుకబడిన (ప్రాంతంలో శాస్త్రీయ సాంకేతిక (ప్రగతిని (ప్రవేశింపజేయాలి అనే 
ఆశయం ఉండేది. సుబ్రహ్మణ్యం, తండ్రికి (ప్రధమ సంతానం. పసిబిడ్డగా 
వున్నప్పుడే తల్లిని కోల్పోయాడు. అయ్యరుగారి ఆశలన్నీ ఈ అబ్బాయిమైనే 
ఉండేవి. కొడుకు ఇంగ్రీషు చదివి ఆఫీసరు లేక ఇంజనీరు కావాలని ఆయన 
కోరిక కాని సుబహ్మణ్యానికి చదువుమిద పెద్ద ఆసక్తి ఉండేది కాదు. ఎట్టాయ 
పురం పరిసరాల్లో తిరుగుతూ చాలా సమయం మాతామహుని దగ్గర గడిపేవాడు. 
అక్కడే సంప్రదాయ తమిళ కవిత్వంలో తలమున్కలయ్యేవాడు. పదో ఏడు రాక 
పూర్వమే ను(బహ్మాణ్యం తమిళంలో కవిత్వం చెప్పడం (ప్రారంభించాడు అతని 
చిన్ననాటి సహాధ్యాయి అయిన ఎస్‌. సోమసుందర భారతి ఇలా చెప్పి 
వున్నారు, 


“అబ్బురం కలిగించే భారతి కవితాశక్తిని పొగడుతూ అతని తం(డితో 
పలువురు (ప్రసంగించడం నాకు బాగా తెలును ఎనిమిదేళ్ళ (ప్రాయంలోనే, 
ఇతరులేదైనా సూచించగానే, దానిమీద చక్కని పద్యాలు కట్టేవాడు, (వ్రసిద్దులెన 
పద్య ,రచమితలు కూడా ఆ వింతకు ఆశ్చర్యపడేవారు,”? 


స్కుబహ్మణ్య భారతి జీవితం i8 


కాని అయ్యరుగారి కిది సంతోషం కలిగించలేదు. ఆయన కుమారుణ్ణి 
చేరువలోనున్న తిరునల్వేలి పట్టణానికి పంపించి హైస్కూలులో చేర్చారు. 
అక్కడ విద్యార్థులలో సుబ్రహ్మణ్యం తన సమయస్ఫూర్తి గల మాటల చమ 
త్కారంతో, ఆశుకవిత్వ పాటవంతో ఒక సంచలనం కలిగించినప్పటికి, మె(టైక్యు 
లేషన్‌ పరీక్షకు ఎన్నిక కాకుండానే నిలిచిపోయాడు. తర్వాత ఎలాయపురం 
తిరిగి రావడంతో జమీందారీ కొలువులో మళ్లీ జమీందారు సన్నిధానవర్తిగా నియ 
మింపబడ్డాడు. అతనికి 195 -వ ఏట వివాహం జరిగింది. భార్య చెలమ్మాళ్‌ 
తర్వాత కొన్ని సంవత్సరాలు ఎట్టాయపురం శిష్టజనంలో సు(బహ్మణ్యం (ప్రసిద్ద 
వ్యక్తిగా మెలిగాడు. వయస్సుకు మించిన పాండిత్యం అతనికా సానాన్ని 
ఇచ్చింది. అతనికి భారతి” అనే బిరుదుకూడా అప్పుడే ఇవ్వబడింది. ఒకనాడు 
రాజసభలో, తన కవితా శక్రిని నిరూపించుకొన్న సందర్భంలో, ఈ విదుద 
(పదానం జరిగింది అతని జీవితంలో మరువరాని క్షణం అది. అంతవరకు 
6ఎట్టాయపురం సుబ్బయ్య అని పిలువబడుతున్న అబ్బాయి ఆ నాటినుండీ 
“భారతి? అనేపేరుతో వ్యవహరింపబడ్డాడు. లక్షలాది తమిళ భాషా (ప్రియులకు 
(ప్రపంచ వ్యాప్తంగా నేడు *భారతి”గానే (ప్రసిద్దుడాయన,. 


జీవితం సుఖంగా ఇలా చాలనాళ్ళు సాగలేదు ఏడాదిలో చిన్నస్వామి 
అయ్యర్‌ మరణించాడు. కుటుంబం ఇబ్బందులపాలైం ది. ఆయన రెండవ భార్య 
పిఖలతో తన పుట్టింటికి వెళ్ళిపోయింది. భారతి బెనారస్‌ వెళ్ళాడు రెండేళ్లు 
మేనత్త కుప్పమ్మాళ్‌, ఆమె భర్త కృష్ణశివన్‌ దంపతులదగ్గర గడిపాడు. వారు 
దైవభక్తి గలవారు. అక్కడ సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో (ప్రావీణ్యం 
సంపాయించి, అలహాబాదు విశ్వవిద్యాలయ (ప్రవేశ పరీక్షకు కూర్చొని, ఉఊ త్తమ 
[(శేణిలో కృతార్జుడయ్యాడు. 


బెనారస్‌లో గడిపిన కాలం భారతి వ్యక్తిత్వంలో మహత్తరమైన మార్పు 
తెచ్చింది. బాహ్యవేషంలో శిక్కుల శిరస్త్రాణం, మీసకట్టూ, నడకలో ధీమా 
కలిగిన ఊపూ, కొత్తగా ఏర్పడ్డాయి. ఆనీబెసెంట్‌ ఉపన్యాసాలు వినడం ద్వారా 
విశాల దృక్పథాన్ని ఏర్పరచుకొన్నాడు. ఆంతరంగికంగా కూడా కసుగాయవంటి 
ఈ యువకునిలో గొప్ప మార్చు వచ్చింది అంతవరకు సం(పదాయబద్ధమైన 
కవిత్వ వాగురలో ఇమిడిఉన్న అతని (ప్రతిభ, విప్లవ భావాలతో, ెల్లీవంటి 
ఇంగ్లీషు రొమాంటిక్‌ కవి రచనలు అధ్యయనం చెయ్యడం వల్లనే కావచ్చు. 


14 భారతి 


ఆధునిక కవితా శ క్షిగా రూపు దిద్దుకొన్నది. కాని దారిద్యం అతనిని వదల 
లేదు కొన్నాళ్ళు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు. చాలి చాలని జీతంతో అది 
భవిష్యత్తుకు దారిచూపలేదు. 1901 లో ఎట్టాయపురం అరిగివచ్చి జమీంచారి 
కొలువులో (ప్రవేశించాడు. 

ఆ మారుమూల (ప్రదేశంలో జీవితం సాఫీగానే నడిచింది. రెండేళ్ళు 
జమీందారు సహాచరునిగా ఉద్యోగం నిర్వహిస్తూ గడిపాడు తీరిక సమయంలో 
చెలీ, కంబన్‌, ఇళంగో కవుల రచనల్ని లోతుగా ఆధ్యయనం చేశాడు. 
తర్వాత ఒకనాడు “మహారాజా”? వారికి, వ్యంగ్య భరితమైన ఒక కవితద్వారా 
వీడ్కోలు చెప్పి, మధురై పట్టణం చేరుకున్నాడు. అక్కడ మూడు నెలలపాటు 
సేతుపతి హెస్కూలులో తమిళ పండితుడుగా స్వల్పకాలిక ఉద్యోగం చేశాడు. 
తలవని తలంపుగా ఒకనాడు జి. ను([బహ్మాణ్య అయ్యర్‌ అనే సంపాదకునికి 
పరిచయం చెయ్యబడ్డాడు. ఆయన (ప్రసిద్ధ తమిళ దినపత్రిక ోన్వదేశమి_తన్‌?’ 
సంపాదకుడు. భారతి 1904 నవంబరు మాసంలో ఉపసంపాదకుడుగా ఆ 
ప(తికలో చేరాడు 

ఈ కొత్త ఉద్య్వోగంవల్ల డబ్బురాబడి పెరగలేదు సరిగదా, అది సులభ 
మైన, సుఖ(క్రదమైన ఉద్యోగం కూడా కాదు కాని అది భారతి మనస్సుకు 
నచ్చిన పనే. స్వామీ వివేకానంద, అరవిందఘోహ్‌, బాలగంగాధర తిలక్‌ వంటి 
నాయక ,శేష్లుల మాటల్ని ఉపన్యాసాలనూ తమిళంలోకి అనువదిస్తూ భారతి 
చాలకాలమే గడిపాడు. 19-వ శతాబ్దంనాటి తమిళ నిబద్దవచన శైలి, భారతి 
చేతిలో అనిబద్ధమై, సహజ సుందరమూ, శక్రిమంతమూ ఐన సాధనంగా 
రూపొంది, స్పష్టమైన అభివ్య కిక, అన్వయసౌలభ్యంతో ధారాళమైన వస్తు విన్యా 
సానికి విషయ చర్చకూ ఉపయు క్తమౌతూ వచ్చింది అనువాదం వంటి బండ 
పనికూడా ఒక అమూల్యమైన శిక్షణగా, సాహిత్యపరమైన కృషిగా అలా పనికి 
వచ్చిందనే చెప్పాలి. తద్ద్వారా భారతి సొంత రచనల్లో కూడా భాష నై ర్మల్యాన్నీ 
తేటదనాన్నీ, శ కనీ సంతరించుకొన్నది. అటుమైన భారతి సాధించిన (వగతి 
తమిళ కవిత్వానికి మహత్తరమైన వరం-__అదే భారతి యొక్క విశిష్టమైన గీత 
రచనా పద్ధతి; ఉరవడినీ, సొగసునూ కలిగి, గాంభీర్యాన్నీ సౌలభ్యాన్నీ మేళవించి 
తమిళ సాహిత్య రంగాన్ని (ప్రజ్వలితం చేసింది. 

మొదటో భారతి రచచల్లోని వినూత్నమైన శక్తి జాతీయ రాజకియాల్లో 
ఆయన నిమగ్నుడు కావడంవల్లనే వచ్చింది. పిక ఉపసంపాదకుడుగా 


సుుబహ్మ్మణ్వ భారతి జీవితం 15 


రాజకీయ 1రంగానికి ఆయన సన్నిహితంగా ఉండేవాడు. అనతి కాలంలోనే 
జాతీయవాదుల్ని, అంటే కాం|గెసు పక్షములోని అతివాదుల్ని, ఆయన సమర్థిం 
చడం (ప్రారంభించాడు. అనాలోచితమైన బెంగాల్‌ విభజన (1903) జాతి 
మొత్తాన్నీ రెచ్చగొట్టి కోపోటద్రిక్తం చేసింది. ఆ యేడు డిసెంబరులో బెవారసులో 
జరిగిన అఖిలభారత కాం[గెను సమావేశానికి భారతి హాజరయ్యాడు అక్కడినుంచీ 
తిరిగివస్తూ, కలకత్తా వెళ్ళి సోదరి నివేదితను కలుసుకొన్నాడు స్వామి వివేకా 
నందుని ఆధ్యాత్మిక పుత్రిక ఐన ఆమె భారతిలో ఒక మహత్తర పరిణామానికి 
కారణమైంది. భారతి వెంటనే మూడు లక్ష్యాలను సాధించడంకోసం కంకణబద్దు 
డయ్యాడు __ దేశానికి రాజకీయ స్వాతం(త్యం, వర్ణవిభేద నిర్మూలనం, స్రీలకు 
దాస్య విముక్తి ఆయన జీవితాంతం వరకు భారతి, సోదరి నివేదితను తన 
ఆధ్యాత్మిక గురువుగా కృతజ్ఞతా భావంతో స్మరించేవాడు ఆమెను మానవరూపం 
ధరించిన “మహాశక్తిగా భావించేవాడు. దేశభక్తి పూరితమైన తన మొదటి 
కవితా సంపుటులను రెండింటిని ““స్వదేళ గితంగళ్లి?” (1908) “ జన్మభూమి”? 
(1909) - ఆమెకే అంకితమిచ్చాడు ఆ అంకితంలో - “మాటలతో పనిలేకుండా 
క్షణకాలంలో మాతృసేవా తత్వాన్ని గూర్చి, త్యాగాన్ని గూర్చి నాకు బోధించిన 
సోదరి నివేదితకు అని పేర్కొన్నాడు 


అటుమై స్వాతం(త్యోద్యమంలో పాల్గొని అందులోని కష్ట సుఖాలను 
ఇతరులతో పంచుకోవాలనే సంకల్పం, పట్టుదల, భారతిలో మరింత దృఢపడింది. 
కాని ఆవేశంతో ఆయన (వాసే రచనలన్నీ “ో*స్వదేశమితన్‌** వంటి మితవాద 
ప(తికలో (ప్రచురించడానికి అవకాశం లేకపోయింది. దానికి భారతి మనస్సు 
నొచ్చుకోవడమే కాదు, తను బందీ ఐనట్లు భావించాడు అగ్ని జడులవలె (పజ్వ 
లించే అతని వాక్కులకు స్వేచ్చాభివ్య క్రి చేకూర్చేందుకు, ఇండియా”? అనేకేర 
ఒక (కొత్త తమిళ వారపత్రిక 1905 లో మందాయం సోదరులచేత నెలకొల్ప 
బడింది. వారు తిరుమలాచారి, శ్రీనివాసాచారి అనే సోదర ద్వయం. దేశభక్తి 
(పపూరితులై న ఆ సోదరులు, వారసత్వంగా తమకు వచ్చిన “పెద్ద ఆస్తిని స్వాతం 
త్యోద్యమం కోసం వెచ్చించడడానికి సిద్ధపడ్డారు తర్వాత సూరత్‌లో కాం(గెస్‌ 
చీలిపోయి మితవాదులు, అతివాదులుగా విడిపోయింది భారతి ఆవేశపూరిత 
స్వభావం ఆయన్ని అతివాదుల పక్షానికే మళ్ళించడంలో ఆశ్చర్యమేమీ లేదు. 
ఆ పక్షానికి నాయకులు లాలా లజపతిరాయ్‌, అరవిందఘోష్‌, బాలగంగాధరతిలక్‌ 


16 భారతి 


గారలు. భారతి కవిత్వానికి కొత్త రెక్కలు వచ్చాయి. స్వాతంత్ర్య సంగీతాన్ని 
ఆలపిస్తూనే దానికి అనుశుతిగా స్వచ్చంద సౌభాగ్య భావి భారతదేశాన్ని 
దర్శించింది ఆయన కవిత్వం. అంతేకాకుండా, వెన్నెముక లేని రాజకీయ మిత 
వాదులపట్ల నిశితమైన బాణాల్ని వర్ణించింది, స్వార్ధపరులై స్వాతంత్య సమరంలో 
పాల్గొనని భారతీయుల్ని విమర్శించింది. ఆ కవితల్ని (ప్రజ్వలింపజేసిన నిప్పువంటి 
ఆయన దేశభ క్రి, రాజకీయ (ప్రత్యర్థుల్ని కూడా సమ్మోహితుల్ని చేసింది నిజానికి 
మితవాద రాజకీయ నాయకుల్లో (ప్రముఖుడైన శ్రీ వి కృష్ణస్వామి అయ్యరే, 
(మద్రాసు వాస్తవ్యుడు) భారతికి ఆర్థిక సాహాయ్యం చేసి అతని మొదటి వు స్తకం 
“స్వదేశ గీతంగళ్లి” (స్వదేశ గీతాలు) యొక్క (ప్రచురణా, పంపిణీ బాధ్యతని 


వహించాడు 


దేశంలో (బిటిషు (పభుత్వం, అలజడికి కారకులైన ఈ అతివాద రాజకీయ 
ప్రముబులమై తీవ్ర చర్య తీసుకోవడం అనివార్యమే అయ్యింది అరవిందఘోష్‌, 
వి ఒ. చిదంబరంపిళ్ళై పంటి (ప్రధమశ్రేణి అతివాద నాయకులందరూ జై ళలో 
బంధింపబడ్డారు. తిలక్‌ బర్మాలోని మాండలే జై లుకి ఏకాంత కారాగార శిక్ష అనుభ 
వించడానికి పంపబడ్డాడు. భారతికూడా అరెస్టు అయ్యే పరిస్టితి సమీపించింది. 
“వందేమాతరం?” (కలకత్తా), “ఇండియా” (మ।ధాసు) వంటి అతివాద పత్రికల 
మీద (ప్రభుత్వ వ్యూహం బిగిసింది. భారతి అరెస్టు కోసం వారెంటుకూడా జారీ 
అయ్యింది అదృష్టవశాత్తూ స్నేహితుల హెచ్చరికల్నీ, సలహాల్నీ చెవినబెట్టి, 
భారతి పాండిచ్చెరీ (అప్పుడు (ఫెంచివారి ఆధీనంలో ఉండినది) వెళ్ళడానికి 
సమ్మతించాడు. అక్కడనుంచి (బ్రిటిషు (ప్రభుత్వం మీదా, దాని నిరంఈశత్వం 
మీదా పోరాటం సాగించడానికి సిద్ధమయ్యాడు. భారతి విషయంలో ఇది 
అజ్ఞాతంలో అడుగు వెయ్యటమే. కాని శ్రీనివాసాచారి స్నేహితుడు కుప్పుస్వామి 
అయ్యంగార్‌ భారతిని కొన్ని రోజులు తనదగ్గర ఉంచుకున్నాడు. స్నేహాన్ని 
పెంచుకోవడంలో నేర్చుగల భారతి ఈ పరిస్థితికి ఎలాగో సర్దుకున్నాడు, 
మండాయం సోదరులుకూడా పాండిచ్చేరీకి మకాము మార్చి, “ఇండియా 
ప(తికను అక్కడినుంచే (ప్రచురించడం (ప్రారంభించారు, ఇతర పత్రికలు 
విజయ”, కర్మయోగి”, గోబాలభారతి” కూడా (ప్రారంభింపబడినవి. కాని 
అవి చాలకాలం కొనసాగలేదు. అక్కడ స్నేహితులతో, పత్రికా రచనతో, భారతి 
సరడాగానూ ఉత్సాహంగానూ గడిపాడు. కుటుంబంకూడా అతణ్ణి చేరుకున్నది, 


సుుబహా బ్యాం భారతి జీవితం i? 


(విటిషు (పభుత్వం అతనిమీద నిరంతరమూ “నిఘా” ఉంచడమూ, _ఫెంచి 
పోలీసులు అప్పుడప్పుడూ అతణ్తి అజ కనుక్కోవడమూ తప్పితే జీవితం మరీ 
అధ్వాన్నంగా లేదు--నిజానికి భవిష్యత్తు ఆశాపూర్ణంగానే తోచింది. 


“ఇండియా”, తదితర పృతికలూ పొందిన విస్తృత (ప్రచారం, (ప్రజా 
దరణా, (విటిషు (ప్రభుత్వానికి కోపం తెప్పించాయి (ప్రభుత్వం “ఇండియా? 
ప(తికకు భారత దేశంలో (ప్రవేశం లేకుండా ఆంక్ష జారీచేసింది. అందువల్ల 
ఆపథతిక 1910 మార్చి 12వ తేదీ సంచికతో పారకులకు వీడ్కోలు చెప్పింది. 
అనతికాలంలోనే మిగతా ప(తికలు కూడా వెలువడటం మాగివేశాయి ఆ విధంగా 
1910 సంవత్సరాంతానికి, భారతి నిరుద్యోగి అయ్యాడు అతని రచనలు తొందరలో 
(కుచురింపబడే అవకాశం కూడా లేకుండా పోయింది 


భారతి జీవితంలో బాధాకరమైన కాలం సం(ప్రాప్తమెంది. ఆర్థికమైన బాధలు 
గృహ జీవితాన్ని దుర్భరంచేశాయి కుటుంబానికి రెండు పూటలా అన్నం పెట్టే 
ఆధారంకూడా లేని పరిస్థితి ఎదురైంది. అతను (వాసినది (ప్రచురించే అవశాశమే 
లేదు. నిరంతర కృషిచేసి రచయితకు, పా(శత్రికేయునికి, ఇంతకంటే విషాద 
పరిస్థితి ఏమి ఉంటుంది! పాండిచ్చేరిలో ఏర్పడిన మితులు ఆయనకి ఊరట 
కధించారు శ్రీ అరవిందులు 1910 ఏపిల్‌ మాసంలో అక్కడికి విచ్చేశారు ఆయన 
రాజకీయాల్ని వదలిపెట్టి, దీర్హమూ కరినమూ అయిన యోగానుషఘ్రానాన్ని (ప్రారం 
భిస్తూ, పొండిచ్చేరిని తన తపస్సుకి అనువైన “గుహగా ఎంచుకున్నారు. 
సు(బహ్మాణ్య శివ, వి వి. యస్‌. అయ్యర్‌ వంటి ఇతర రాజకీయ నాయకులుకూడా 
పొండిచ్చేరిని ఆశ్రయం చేసుకున్నారు, (బైటిషు పోలీసుల బారినుండి దూరంగా 
ఉండటానికి వారు అలాచేశారు. ఈ విప్లవశారులందరూ చక్కని మేధాపులుకూడా , 
వీరి సాహచర్యం భారతికి మానసికంగా, ఆధ్యాత్మికంగా ((పేరణ నిచ్చింది, 
చర్చలు, సంవాదాలు ఎన్నో జరిగాయి. వేదాల్నీ, గోగితి” నీ అధ్యయనంచేశారు. 
సాహిత్య పరమైన సంగతుల్నీ (పశ్నర్నీ చర్చించి, ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది 
అన్నింటినీ మించి నవభారత నిర్మాణ దీక్ష వారిని ఏకంచేసింది. ఎవరి పద్ధతిలో 
వారు దేశ విముక్తికి పరిశ్రమించారు, 


సు[బహ్మాణ్య భారతి కవితా వ్యాసంగం నూత్న పరిమాణాల్ని అధిరోహిం 
చడం (పారంభించింది. ఆయన శరీరము, మనస్సూ, ఎన్నో అవరోధాలతో బందీ 
అయి ఉండిన తరుణంలోనే ఆయన కవిత అత్యంత స్వేచ్చతో సుదూర విహారం 


18 భారతీ 


చెయ్యడం నేర్చుకొన్నది. ఆయన కవితా నవోన్మేషిత్వము క్రమంగా వేదాంత 
పరమైన మానవతా వాదంగా పరిణతి చెందింది తన కవితల్ని వెంటనే |పచురించే 
అవకాశం లేకపోయినా, దాన్ని గురించి ఆయన పట్టించుకోలేదు. ఆశిస్తున్న భావి 
స్వాతం్యత్య లోకానికి వై తాళికులైన విశిష్ట వ్యక్తులు కౌొందరక్కడ, ఆ సమయంలో 
కలిసి ఉన్నారు. శ్రీనివాసావారి, వి.వి. యస్‌. అయ్యర్‌, వీళ్ళేకాదు; శ్రీ 
అరవిందులు కూడా ఉన్నారు. భారతి, రచనలో సౌవాస (ప్రయోగాలుచేస్తూ భావ 
కీవతతో, దీక్షతో తన వ్యాసంాన్ని సాగించాడు కొన్ని మామూలు సంఘటనలు 
కూడా అద్భుతమనే భావనతో, దైవ కృపనూ, దైవ సంకల్పాన్నీ సూచిస్తున్నా 
యన్న విశ్వాసంతో, ఆయన కలం వరించింది. ఉదాహరణకు, ఒకసారి ఆయన 
ఇల్లు మారినప్పుడు, ఆంతకు పూర్వం ఉన్న ఇల్లు మరుసటి రోజే వర్గానికి కూలి 
పోవడం, అటువంటి అద్భుత సంఘటనగా చి(త్రింపబడింది : 
“నిన్న అక్క-దడున్నాము-__అక్క- జే ఉంకు, 

వూ గతేం కాను? 

మృత్యువు రయుంరయుగా వచ్చిండి కాని. 

దైవమే కడా కాచి రథ్నీంచింది |”? 
ఈ దైవ విశ్వాసమే ఆయన్ని పాండిచ్చేరిలో ఆ సుడీర్హమైన కష్టకాలంలో కాచి 
రక్షించింది. చుట్టూ అలముకొన్న చీకట్లలో అంతరంగపు లోతులనుంచీ ఆత్మ 
విశ్వానపు వెలుగుని అన్వేషిస్తున్న రీతిగా, మళ్ళీ మళ్ళీ మై విశ్వాసాన్ని తన కవితలో 
ఆయన నిక్షి ప్రంచేశాడు : 

“దినార్తులు దరిగానక 

దుఃఖంలో మునిగోరు, 

నిన్ను చశీవించే నాకు 

క్స్‌ కృషయే రయ్‌, 

శకేట తమిళ గీతిలో 

“వ క్షి మహత్తు 

(శద్ధతో కొనియాడి తే. 

ఎదలో దిగులుండునా [” 


సుబహ్నణ భారతి జీవితం 19 


భారతి (శద్దాళువైన హిందువు; హిండూ దేవతలందరిమీద ఆయనకు గౌరవభావమే' 
కాని ఆయన వేదాంత భావన, “శక్తి తత్త్వంిలోనే కేం!దీకృతమైంది. అందులోనే 
ఆయన జాతీయ భావనా, దాని తాలూకు ఉద్వేగావేశాలూ అంతర్భ్ఫూత మైనవి. 
అనతికాలంలోనే కవిత్వం ఆయనకు ఒక యోగ సాధనగా మారింది మాయను 
తొలగించి ఆత్మను (ప్రకాశవంతం చెయ్యడానికి, తన లక్ష్యసాధనకు మార్గాన్ని 
దర్శించడానికి, అదే వెలుగుగా తోడ్పడింది : 


“కీ మాయా! నన్ను దోచుకోవాలని చరాతావు, 
నిన్ను అంతంచేసి తీరుతాను, ఓ మాయా! 
మునిగి చావదల్నుకుం శే 
మున్నీ ౭౦తో దూరం లేదు; 
శరీరం నిత్యం కాదని తెలిస్తే 
నివేం చెయ్యగలవు, ఓ మాయా ౪” 


తరచు నిస్పృహాతో, ఆకలి బాధతో భారతి పాండివ్చేరి సము తీరాన సుదిర్ద 
సమయాలు గడిపేవాడు అదృష్టవశాత్తు ఎప్పుడుగాని ఆత్మహత్యకు పాల్పడలేదు. 
దాని బదులు, శరీరమనిత్యమని ఎరిగి ఉండడంవల్ల, ధైర్యం చిక్కబట్టుకొని, 
శ కిని పునఃసంధించుకొసి, గొప్ప కవిత్వాన్ని -- నాటక, గీత రచనా పరంపరలనూ, 
“కళ్లాన్‌ పొట్టు”, “పాంచాలి శపధం”, “*కుయిల్‌ పొట్టి*వంటి కావ్యాలనూ 
సృష్టించాడు. తర్వాత ఒకనాడు దేశబహిష్కుతిని ఇక సహించలేక (బ్రిటిషు అధి 
కారంలో నున్న భారతదేశానికి తిరిగి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. ఫలితాలు 
ఏమైనా సరే! 

(ఫెంచి - బిటిమ సరిహద్దుల్లో 1918 నవంబరు 20 వ తేదీ భారతిని అరెస్టు 
చేసి, కడలూరు సబ్‌జైలుకి 24 రోజుల పోలీసు నిర్బంధానికి పంపారు. 
అనీజెసెంట్‌, సి. పి. రామస్వామి అయ్యర్‌ వంటి (ప్రముఖ వ్యక్తులు జోక్యం చేసి 
కోవడంవల్ల ఆయన్ని 24వ తేదీ విడుదలచేశారు. తిరునల్వేలిలో ఆయనకు 
ఆదరంతోకూడిన స్వాగతం లభించింది. తర్వాత రెండు సంవత్సరాలు తనభార్య 
చెల్లమ్మాళ్‌ సొంత (గ్రామమైన కడయంలో ఆయన గడిపాడు. 


ఆర్థిక పరిస్థితి ఆదుర్దా కలిగిస్తున్నప్పటికి, అంతకంటే తన రచనల (వాత 
పతులు |[పచురణకు నోచుకోకుండా కట్టలుగా పడిఉండడమే ఆయన హృదయాన్ని 


30 భారతి 


వేధించింది. స్నేహితుల్ని అర్ధించడమే కాదు, (ప్రచురణ సంస్థ ఒకదానిని నెల 
కొల్సేందుకు [పకటనలుకూడా జారీచేశాడు. కాని ఏ ప్రయత్నమూ ఫలించలేదు. 
ఆయన స్పురడద్రూపమూ, చె తన్యపూరితమైన వ్య క్తిత్వమూ (ప్రజాసమూహాల్ని 
ఆకర్షించడం మానలేదు. చుట్టుపక్క (గ్రామాల్లో ఆహ్వానం మీద వెళ్ళి చక్కని 
ఉపన్యాసాలు ఇచ్చేవాడు. “అల్ల “మృత్యువు వంటి వైవిధ్యంగల ఎన్నో 
విషయాలమీద మాట్లాడేవాడు. ఒకసౌరి మద్రాసులో మహాత్మాగాంధీని కూడా 
కలునుకొన్నాడు అప్పటికి విప్లవకారుల అతివాద ధోరణి కొంత తగ్గుముఖం పట్టి 
ఉండటంవల్ల, భారతి మహాత్మాగాంధీ బోధనలపైైపు మొగ్గు చూపాడు. ముఖ్యంగా 
అహింస, సహాయ నిరాకరణను రాజకీయపు ఎత్తుగడగా ఉపయోగించడం, 
ఆయన్ని ఆకర్షించినవి. 


మానసిక పరిణామానికి తగ్గట్లు ఆ సమయంలోనే ఆయన పూర్వం పని 
చేసిన పత్రిక గోస్వదేశమి[త్రన్‌?”” ఆయన్ని మళ్లి ఆహ్వానించింది. భారతి సంతో 
పించాడు. అనిశ్చిత పరిస్థితులకూ, సందిగ్గాలకూ స్వ స్టే చెప్పాడు. బలవంతపు 
నిర్వాకపారత్వంవల్ల కలిగిన చి త్తక్షోభకు వీడ్కోలు చెప్పాడు. 


భారతి అప్పటికి నిండైన పరిణతి నందుకొన్నాడు, ఆయన (వాసే 
మామూలు వాక్యంకూడా ధ్వని తరంగాలను సృష్టిస్తూ వ్యంగ్యభరితంగా తయా 
రయ్యేది ఆయన పత్రికా రచన, చిటపటలతో భగ్గున వెలిగి ఆరిపోయే బాణ 
సంచా కాదు. అది స్వియానుభవంనుంచీ జ్ఞానసత్త్వ్వంనుంచీ (త్రవ్వి తీయబడినది 
ప్రపంచ సంఘటనలని గూర్చిన ఎన్నో విషయాలమీద (టర్కీలో పరిస్థితులూ, 
ఐరిస్‌ సమస్యా వంటివి ఆయన చేసిన వ్యాఖ్యలు, తన పారక లోకాన్ని 
దృష్టిలో పెట్టుకొని బహువిధాల ఉదాహరణ పూర్వకంగా చేసిన (ప్రబోధాలే. 
ఐశరైెండు సమస్యమీద లాయడ్‌ జార్జి వైఖరి ఉదారవిరహితంగా, సీతను చెర 
బట్టిన రావణుని వైఖరివలె ఉన్నదని, కంబన్‌ “రామావతారం? కావ్యాన్ని 
ఉదాహరిస్తూ, తమిళ పారకులకు వెంటనే బోధపడేలా ఆయన (వాశాడు, 
గాంధీ ఉద్యమమైన సహాయ నిరాకరణంమిద తన అభ్మిపాయాలను ఖచ్చితంగా 
చెప్పమని అడిగినప్పుడు, ఆయన సమాధానమివ్వడంలో చాల జా(గ త్తపడ్డాడు 
దూరదృష్టిలేని అలజడులు దేశాన్ని విభజించి. దేశసమైక్యాన్ని భంగం చేస్తాయని 
బహుశా ఆయన ఉద్దేశం. అలా కాకున్నా ఇటువంటి (ప్రశ్నలు, వైష్ణవుల్లో తెంగలై = 


సుబహ్ముణ్య భారతి జీవితం 21] 


పడగల విఫదాలవలె నిషృులంగా తయారవుతాయని భావించి ఉండవచ్చు. 
వైష్ణవుల వివాదం ఆరోజుల్లో కోర్టుకెక్కి ఉండేది! 


రవీంద్రనాధ టాగూర్‌ కవిత్వాన్ని గూర్చి (పపంచ వ్యాప్తంగా వచ్చిన 
పాగడ్రలను భారతి హృదయ పూర్వకంగా ఆమోదించడం చూస్తే, కవిగా భారతి 
నిజాయితీ, గొప్పదనం మనకు అర్ధం కౌతాయి. “స్వదేశ మిన్‌?” పత్రికలో 
ఆయన (వాసిన చివరి వ్యాసం టాగురు జర్మనీ, ఆస్ట్రియా, (ఫ్రాన్స్‌ తదితర 
దేశాల్ని సందర్శించడం గురించి: 


ఆహా! కేవలం కీర్రివల (ప్రయోజనమేమిటి? నా స్మేహితు డొకాయన 
తన రాజకీయ పక్షం ద్వారా కీర్తి సంపాదించాడు. రేపు ఆపక్షం నామరూపాల్లే 
కుండా పోవచ్చు, ఆపక్షంలోని సభ్యులు ఎక్కడి వారక్కడ చెదరిపోవచ్చు. అటు 
వంటి కీర్ధి వట్టిదై, ఒక పుక్కిటి పురాణంగా, ఒక రూపంలేని కలగా తేలిపోతుంది 


“ఎవరైనా కిరి సంపాయించ దల్బుకుంటే, అది రవీం,ద మహాశయుడు 
పొందిన కిర్రిలాగా ఉండాలి. అది ఒక్క వంగ దేశానికి చెందింది మాత్రమేనా? 
ఒక్క భారత దేశానికి పరిమితమైనదేనా? లేక ఏషియా బండానికేనా? ఆయన 
ఖ్యాతి యావద్విశాల (ప్రపంచంలో పరివ్యాప్తమై, జర్మనీ, ఆస్ట్రియా, (ఫాన్స్‌ 
దేశాలన్నింటా (ప్రాకింది. కాని ఆయన గీతాలు బెంగాలీ భాషలోనే ఉన్నాయి 
(ప్రపంచానికి అవి అనువాదాలుగానే తెలుసు. అయితేనేం, అనువాడాలే అంత 
మరివ్యాప్తమైన ఖ్యాతిని తెచ్చిపెటైనవి 22 

భారతికూడా చక్కని కవిత్వం చాలా (వ్రాశాడు. ఐతే అప్పట్లో అది తమి 
ళంలోకూడా (ప్రచురితం కాలేదు స్వాతం త్య పియులూ, కవిత్వాభిమానులూ, 
ఆధ్యాత్మిక విషయాలలో అభినివేశం గలవారూ భారతి కవితలకోసం అనువాదాల 
కోసమైనా సరే, ఎగబడే కాలం ముందు ఉండినది. అప్పటికి మాతం భారతి 
ఒక పత్రికా రచయితగా నిల దొక్కుకొనే పరిస్థితిలోనే ఉన్నాడు చీకట్లు (కమ్ము 
కొని వస్తున్నాయి 1920_21 [పాంతాలలో తన జీవితం అకాల సమా పి పొందు 
తుందన్న స్పృహ ఒక్కటి ఆయనకు కలిగినట్టు తోస్తున్నది. ఆయన రచనల్లో 
పారత్రాకికమైన చింతన (ప్రభావం తరచుగా కవిపించింది మృత్యువును గూర్చి 
తన రచనల్లోనూ, ఉపన్యాసాలలోను చాలసార్లు తర్కించాడు కూడా బహుశా 
అప్పటికి ఆ సమస్యకు పరిష్కార మార్గం లభించి, ఆయన మృత్యువు నంగీకరించే 
మనశ్శాంతిని పొంది ఉండాలి, ఎందుకంటే, “స్వదేశ మితన్‌” పథతికలో 1921 


29 భారతి 


ఆగస్టు 4వ తేదీ (పచురితమైన వ్యాసం ముగింపు ఇలా ఉన్నదిః “(ప్రహాదునివలె 
అచంచలమైన భ కి (ప్రపత్తులనూ, మన్మధునివలె ధర్మపత్నిపట్ల గాథానుర క్తినీ, 
కలిగి ఉన్న మానవుడు, ఇహంలోనే ముకక్రినిపొంది, దైవత్వాన్ని సాధించి, సిర 
మైన ఆనందంలో ద్రీవిస్తాడని నా దృఢథవిశ్వాసం.*? 

ఆగస్టు మాసంలో ఒక సాయం(తం హ్రాద్దుపోయి థారతి తిరువలిక్కేణి 
దేవాలయానికి వెళ్ళాడు అక్కడ ఏనుగుకి ఒక కొబ్బరికాయ అందించాడు. దుర 
దృష్టవశాత్తు ఆ ఏనుగు బుతుమతి అయి ఉండడంవల్ల తొండంతో ఆయన్ని 
కొట్టెంది. స్పృహ కోల్పోయిన భారతిని ఆయన స్నేహితుడు కువలై కణన్‌ 
రక్షించాడు. కాని భారతికి తగిలిన దెబ్బ అప్పటికే ఆయన దుర్చల దేహానికి 
తీరని హాని కలిగించింది. పరిస్టితి విషమించి, వైద్య సహాయం లఅభించినప్పటికి, 
ఆయన 1921 సెప్టెంబరు 12వ తేదీ (ప్రశాంతంగా కన్నుమూశాడు. అంత్య 
క్రియల సందర్భంలో, స్నేహితులు శక్కరై చెట్టియార్‌, సురేం[దనాధ్‌ ఆర్య 
వంటివారు మహోపన్వాసాలుచేసి జోహార్లర్పించారు. ఆయన గీతాల్ని భావో 
ద్వేగంతో గానం చేశారు పత్రికా సంపాదకియాలు, ఆయన దేశభ క్తి తత్సరతనూ, 
వేదికపై మాట్లాడేటప్పుడు (ప్రదర్శించే విద్యుత్సమాన వాక్ప్రుభావాస్నీ, శ క్రిమంతమై 
స్తవనీయమైన ఆయన వచన శెలిని, జ్యోతిస్పూర్తి కలిగిన ఆయన కవితనూ 
(సేమతో స్మరించాయి. (ప్రతివ్య క్రీ నిరక్షరాస్యుడైన సామాన్యుడుకూడఒక 
లోటు, ఒక శూన్యం, తమిళుల జీవన సాహిత్యాల్లో ఏర్పడినట్లు భావించాడు. 
భారతి అ సమయం అటువంటిది 

మరోవిధంగా చూసే, భారతి మరణంలేని జ్యోతిర్మయమైన తన కవితా 
సంపదను మనకు యిచ్చివెళ్ళాడు, ఒక (కొత్త ఆశనూ, (కొత్త ఆత్మ విశ్వాసాన్ని, 
వారసత్వంగా సంకమింపజేసి, (కొతి తరాన్ని, భవిష్యత్తుని అశాదృష్పులతో 
ఎదురుచూసే తరాన్ని, తయారుచేసి వెళ్ళాడు తమిళ సాహిత్య స్వరూపం ఎంతో 
మారిపోయింది భారతి యుగం హపారంభమైంది. వేలావి యువకులు తమ కరదీపి 
కలను భారతి రచనలనే దివిటినుంచి వెలిగించుకొన్నారు. తమిళ సాహిత్యరంగం 
పునరుజ్జీవన వికాసాలతో శోభాయమానమై విరాజిల్లింది. అది మహత్తర పునర్వి 
కాసం, అర్ధ శతాబ్ది గడచిన తర్వాతకూడా భారతి నేటికి ఆధునిక తమిళ సాహిత్య 
సృష్టి కర్తగానే మిగిలి ఉన్నాడు. 


అధ్యాయం 3 
భారతి కసితా (గ్రంథాలు 


భారతి పుష్కిన్‌వలె 40-వ ఏడు రాకుండానే మరణించాడు. ఆయన 
మరణించేనాటికి ఆయన కవితా రచనలన్నీ వెలుగుచూడలేదు ఆర్థికమైన ఇబ్బం 
దులలో ఉన్న ఆయన కుటుంబం, కొంత ధనం వస్తుందనే ఆశతో [పచురణను 
ప్రారంభించారు భారతి తమ్ముడు, సి విశ్వనాధ అయ్యర్‌ భారతీ (పచుర 
అణాలయం” నెలకొల్పి భారతి రచనల్ని వివిధ సంపుటాలుగా, (ప్రామాణికమైన 
పద్ధతిలో వెలువరించాలని ఉద్దేశించాడు. కాని సాధారణంగా కలిగే ఇబ్బందు 
లెన్నో ఆయనకూ కలిగాయి “కాపీరైట్‌*ని ఆతి. కమించడాలూ, హక్కు లేకుండా 
ఇతరులు [పచురించి లాభం పొందడం వంటివి. అంతేకాకుండా (ప్రభుత్వంనుంచి 
కూడా బాధలు ఏర్పడ్డాయి. 2000 (ప్రతులు, మ్రాను (ప్రభుత్వం వి(దోహ 
రచనలన్న నెపంతో, వశపరచుకొన్నది. 1923 లో మదాను శాసన మండలిలో 
శ్రీ ఎస్‌. సత్యమూర్తి ఒక తీర్మానాన్ని సమర్థిస్తూ, ఉద్వేగపూరితమైన తమ 
భాషణంలో, భారతి రచించిన గీతాలను నిష్కర్షగా ధారాళమైన వాక్కులతో 
(ప్రశంసిస్తూ ఇలా అన్నారు; 


“అయ్యా, కీ. శే. సుబహ్మాణ్య భారతి నాలుక చివర సరస్వతీ 
దేవి నృత్యం చేసిందని చెబితే తప్పక నమ్మవచ్చు, ఆమె చేసింది 
దేశభక్తి నృత్యం. ఈ భారతదేశంలో కాకుండా ఏ ఇతర దేశంలో జన్మించి 
ఉండినా, ఆ వ్యక్తిని ఆస్థాన కవిగా దేశం ఆదరించి ఉండేది. (ప్రజల 
మనోభావాలను గు ర్తెరిగి (ప్రవర్తించే (ప్రభుత్వం ఆయన్ని గౌరవాలతో 
బిరుదులతో సన్మానించి ఉండేది. ఆయన అత్యంతము గౌరవింపబడిన 
వ్యక్తిగా జీవించి మరణించి ఉండేవాడు. కాని మనం ఒక పరాదీన దేశం 
కావడంవల్ల, ఆయన దేశ బహిప్కృతుడుగా, పాండిచ్చేరిలో _ఫెంచి 
(ప్రభుత్వపు ఆతిధ్యంలో రోజులు గడపవలసి వచ్చింది. కృంగి కృశించి 
మరణించవలసి వచ్చింది. కారణం ఈ (పభుత్వాధికారం [కింద ఆయన 
వట్టి నిష్ప యోజకుడయ్యాడు కానీ, అయ్యా, ఆత్మత్యాగం చేసినవారూ, 
దేశభక్తులూ ఆయనకు పూర్వంకూడా, ఇటువంటి గతే అనుభవించి 


24 భారతి 


పోయారు! సు[బహ్మణ్య భారతి దేశభక్తుడుగానే (బతికి నిష్క్రమించాడు. 
అధ్యక్ష మహాశయా, నేను మల్లి చెబుతున్నాను__-తమిళ భాష ఉండే 
అంతకాలం, మీరు పుసకాల (ప్రతుల నన్నింటిని వశపరచుకొని మాయం 
చేసినప్పటికీ, పవిత్రమైన వేదాలు తరంనుంచీ తరానికి పరంపరగా 
సంకమిస్తూ వచ్చినట్లే యుగయుగాల వరకూ, (వ్రాత మూలకంగా ఒక 
ముక్క లేకపోయినా (_పాచీనులైన మా పూర్వుల ధారణాశక్తి వల అవి 
సండ్రమిస్తూ వచ్చినటే, మెకాలే పండితుడు మిల్టన్‌ కవిం(దుని 
“పారడైజ్‌ లాస్ట్‌” కావ్యాన్ని [(పతిపదమూ వల్లించగలిగినట్లుగానే, 
తమిళుడైన వాడొక్కడు (ప్రాణంతో నిలిచి ఉండేంతవరకూ, ఈ గీతాలు, 
ఈ రచనలు. తమిళజాతి యొక్క అమూల్యమైన వారసత్వ సంపదగా 
నిలిచే ఉంటాయని నేను ఘంటాపధంగా చెప్పగలను. 


ముమ్కై ఏంథ అనంతరం స్వాతం(త్యం సిద్దించడంతో, భారతి గీతాలకు 
గిరాకీ పెరుగుతూ వచ్చింది, అదృష్టవశాత్తూ, మ్రాను (ప్రభుత్వం “కాపీరైట్‌ * 
ను సంపాదించి, మహత్తరమైన ఈ వారసత్వాన్ని తమిళ (పజకు ఉదారమైన 
కానుకగా అందజేశారు. వెంటనే చౌకధరలో ఎన్నో పుస్తకాలు (ప్రచురింపబడినవి. 
వాటిలో “శక్తి కార్యాలయంివారు (ప్రచురించిన సంపూర్ణ రచనల సంపుటి, 
రూ 1-50 ధరతో, వేలాది (పతులు అమ్ముడుపోయింది. పరలి ఎస్‌. నెళ్ళి 
యప్పర్‌, ఆర్‌, ఎ. పద్మనాఫన్‌ గారలు భారతి రచనల్ని సేకరించి సంరక్షిం 
చడంలో ఎనలేని సేవ చేశారు వారి తోడ్చాటుతో భారతి కవిత్వ రచనలు నాలుగు 
భాగాలుగా వింగడింపబడి సులువుగా వెదుక్కోవడానికీ, (కమబద్ధంగా అధ్యయనం 
చెయ్యడానికీ, వీలు కల్పింపబడింది భారతిని గురించి (వ్రాసిన రచయితలందరూ 
ఈ విభజన చక్కగానూ హేతుబద్దంగానూ ఉన్నదని అంగీకరించి ఉన్నారు 


విభాగం 1: దేశభక్తి గీతాలు 

భారత వర్ణ గీతాలు 

తమిళనాడు పాటలు 

స్వాతం(త్యం 

. స్వ్యాతంత్యోద్యమ గీతాలు 

జాతియ నాయకులు 

, విదేశాలలో స్వాతం(శ్యోద్యమాల మీద గీతాలు. 


రాలా నైలు నిగా 


భారతి కవితా (గంధాలు వీక్‌ 


విభాగం 2: భక్తి గీతాలు 


1. ప్రార్థన గీతాలు 
2, జ్ఞాన గీతాలు 


విభాగం లి: గీత కదంబం 
1. ధర్మం (నీతి 

2, సమాజం 

ఇ. వివిధ గీతాలు 

4. సంస్మరణ (యశ పై) 

5 ఆత్మకధ 

6 వచన పద్యాలు. 

4 


కుభాగం మూడు గొప్ప కావ్యాలు 

1. కణన్‌ పొట్టు (కృష్ణ గీతాలు) 

2, పాంచాలి శపథం ((దౌపది విజయం) 
ఆశ్వాసం 1: దుర్వోధన వ్యూహం 
ఆశ్వాసం 2: పాచికల ఆట 
అశ్వాసం కి ః పరాధీనత 
ఆశ్వాసం 4: (ద్రౌపది మానభంగం 
ఆశ్వాసం 5 ఏ (ద్రౌపది శపధం 

లి. కుయిల్‌ పొట్టు (కోయిల పాటలు) 


భారతి (పధానంగా గీత రచయిత. మొదటి మూడు విభాగాలలోని 
కవితలన్నీ ఇంచుమించు పాటలే. చిన్నవీ, పెడ్దవీ సగటున 20 పాదాల నిడివి 
కలిగిఉంటాయి. కొన్ని మరీ చిన్నవి. విద్యుచ్చక్తి గర్భితమైన చిరు గుళికల్లాంటివి. 
ఉదాహరణకు “నిప్పు రవ్వి” చూడండి : 
“నాకో నివ్వురవ్య దొరికిందీ, చిన్నారి నిప్పు ! 
అడివి చెట్టు తొ రలో డాన్ని రాల్వానో లేదో, 
అడిఏీ బూడిదయింది ! 
B—2 


26 భారతి 


హో హో! 

హో హో! 

గా (౬ 

మడ్డా చిన్నా, గొవ్చొ కొద్ది వమున్నాయ్‌ 
అన్ని టిసి హారించే సివ్వు ముందట £₹”” 


““కణాన్‌ పొట్టు” నాటకీయత గల గీత సముదాయం. *కుయిల్‌ పొట్టు, 
“పాంచాలీ శపధం” వంటి దీర కధా కావ్యాలుకూడా, గీతికా తరంగాలుగానే 
మనకు తోస్తాయి. ఒక్కొక్క పద్య సముదాయం దాని వరకు అది సంపూర్ణత్వాన్ని 
కలిగి ప్రత్యేకంగా ఉన్నట్టే ఉంటుంది. ఐనప్పటికీ కధాకధన శక్తిలో ఆయన 
అద్వితీయుడే. “గురు గోవింద్‌”, ఆత్మకధ”, భారతి అరవై ఆర, 
ఆయన రచనల్లో మణిపూస అయిన “కోయిల పాటలు”, యివి అన్నీ అందుకు 
తార్కాణం 


అధ్యాయం 4. 
దేశభక్తి కవితలు 


భారతి మొదట్లో దేశభక్తుడైన కవిగా (పసిద్ధిపొందాడు స్వయంగా ఆయన 
గొంతువిప్పితే నిండుగానూ ఉఊజ్జ్వలంగానూ ధ్వనించేది. (ప్రజాసమూహాల్ని, తన 
పాటల్లో భారతదేశ బహుముఖ సంస్కృతిని గొంతెత్తి కీర్దిస్తూ, ఉగర్రూతలూపే 
వాడు. రాజకీయమైన అవమానాలూ, కష్లాలూ, దేశ పరాధీనతా, త్వరలోనే 
ఉజ్వలమైన భవిష్యత్తు వేచియున్నదన్న ఆశాభావమూ, ఆ పాటలలో అభివ్య క్త 
మయ్యేవి ఇటువంటి దేశభ_కి కవితలు స్వతం(|త భారతదేశంలో కాలదోషం 
పట్టిన రచనలు కదా అన్న సందేహాన్ని కొందరు వ్య క్షంచేస్తారు. నిజానికి భారతి 
దేశభ క్రి కవితలు, అలాంటిగతి పట్టకుండా తప్పించుకొన్నాయి; మరచి పోవడ 
మనే శాపం వాటికి వర్దించదు కారణం, ఆయన సంకుచితమైన ఉదేశాన్నీ 
స్వొత్కర్షనూ, పక్షపాత వై ఖరిసనీ, కన్నీళ్ళుకార్చే ఆత్మహైన్యపు జాలినీ దరికి 
రాసీయలేదు. ఆయన మూలతత్వాన్నే అన్వేషించాడు. విముక్తి కలిగించే 


జేశభ కి కవితలు 27 


చైతన్య స్థితినిగూర్చి గానం చేశాడు. మానవ చైతన్యం యొక్క అనంతమైన 
స్వేచ్చకు స్పూంరిగల వాక్కులో అభివ్య క్రి కలిగించాడు. ఈనాడు మనం రాజ 
కీయ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నప్పటికి అక్షి విభిగా అలముకొన్న ఎన్నోరకాల 
పరాధీనతల్లో బంధింపబడి ఉన్నాం గనుక, ఆయన భావాలూ, అవేదనలూ ఎలా 
సందర్భ శుద్ధితో మన హృదయాల్ని స్పృశిఘసున్నాయో గమనించవచ్చు. 
ఆయన దేశభ కి కవిత (వాయడానికి (ప్రధానంగా (పరణ బంకిం చందదుని 
“వందేమాతరంి” గీతం నుంచీ లభించింది అప్పట్లో ఆ గీతం, “బెంగాల్‌ విభ 
జని తరువాత, జాతియ వాదులకూ, వివ్రవకారులకూ, పవి[తమైన మంత జపం 
అయిందనే చెప్పాలి. శ్రీ అరవిందులు యిలా అన్నారు: 
“ఆ కన్చ్పం(త్రాన్ని ఇవ్వగానే ఒక్క రోజులో (ప్రజానీకం యావత్తూ దేశ 
భరి అనే మతాన్ని స్వీకరించింది వాదికి మాతృదేవత సాక్షాత్కరించింది. ఆ 
దివ్య దర్శనం పొందిన (ప్రజలు విరామమెరుగక, శాంతి సుషుప్తులను మరచి, 
దేవాలయ నిర్మాణానికీ, మూ ర్తి స్థాపనకూ, త్యాగనివేదనకూ సంసిదులయ్యారు.”? 
“వందేమాతరం? అన్న మాటల మంతోచ్చారణతో తమిళ పునరుజ్జీవనం 
సాధించడానికి సుబహ్మణ్య భారతి జాతీయవాదమనే విజయ ధనుష్టంకారం 
చేశాడు: 
“వజయ వరా, అవజయమోా, 
మృత్యువో, అచేమై లేనేం | 
మేం నమైక్య నాదంతో 
గొంతెత్తి పాడుతాం | 
వం చేవూతరం 1” 
బంకిం చం[దుని ఆనందమరి* నవలలో, ఏ సందర్భంలో ఆ గీతం కూర్చ 
బడిందో, తమిళ (ప్రజలకు భారతి తెలియజెప్పాడు అంతే కాకుండా, బంకిముని 
అమర గీతం యొక్క (ప్రశ సిని వర్ణిస్తూ తానొక కవిత (వ్రాశాడు : 
““ఆర్యామాతను అల్లుకొన్న 
(వేమ లత నవసి నశి స్తుంశే, 
వందేమాతరం వర్షించిందీ, 


28 భారతి 


తొలక రియె తోచింది ! 
గగనోత్తుంగ భారతమాత 
మంత్రం వం ేవూతరం! 
కారు చీకటి (కమ్మి వేసి 
మాతృ దేశపు జవసత్యాలను 
మాటు గాల్పి శే, 
వంచేమాతరం వచ్చిండి ! 
బంగాళా ఖాతంలో 
ఉదయించే సూర్యునిలావచ్చిందీ! 
జయోస్తు | మంతమా ! 
ఆర్యా చేవి భారత మంతం : 
వంజేమాతరం !”?” 


గాథానురక్తుడైన జాతీయ వాదిగానూ, తీవ రాజకియవాదుల అభిమాని 
గానూ, భారతి తన కోతలను ఉరూతలూపేవాడు. (బిటిషువారినీ, మితవాదు 
లనూ, తీవంగా విమర్శించి దుయ్యబడుతూ, స్వాతం(త్య యుద్ధంలో ముఖ్యఘట్లా 
లను నాటక రమ్యంగా చి(తిస్తూ ఉండేవాడు, అటువంటిదే అయిన కర్నల్‌ వించ్‌- 
వి. ఓ చిదంబరం పిళ్జైల మధ్య సంభాషణ ఒకటి చాలా (ప్రసిద్ధి చెందినది. 
పిళ్లై ఒక నూనె మిల్లులో పనిచేయవలసివచ్చింది. ఒక అధికార గర్వితుడు 
చేజిక్కిన వాళ్ళను లొంగదీసుకోవటానికి ఎలానైనా హింసించే హక్కు తనకు 
ఉన్నదని వాదిస్తే, పోరాటానికి సిద్దపడిన దేశభక్తుడు తన బానిస బంధాలను, 
ఏమైనా సరే (త్రెంచుకోవడానికి అలానే తన కృతనిశ్చయాన్ని చెబుతాడు. మందు 
లైన కొందరు భారతీయులు బానిసత్వంలోపడి పందుల్లా మురికి కాలువలో పొర్లా 
డుతూ సంతోషించడాస్నీ వారిడైన తామసిక (హస్వ దృష్టిని, కోపంగా విమర్శిం 
చిన కవితలూ ఉన్నాయి, ఈ అ(పయోజక మృత జీవుల బారినుంచీ మాతృ 
దేశాన్ని తప్పించాలంటాడు భారతి : 


“కీ భుజబలం లేని దిష్టి బొమ్మా, 
వద్దు పో, వదు పో! 
దె ది 


చేశభ కి కవితలు 49 


కీ “సుం జెలు కుంగిన శాల్తీ, 
వెళ్ళు, వెళ్ళు | 

రీ జీవకళ లేని ముఖవూ, 
తొలగిపో, తోలగిపో | 

రీ -కాంతికేని గాజు కళ్ళూ 
కనిపించకు, కనిపించకు |”? 


ఆదర్శ దేశభక్తుల చూచి *అంధకారా వృతభూమి కై ఉదయించే భాస్క 
రుని"గా భారతి ఆదరంతో స్వాగతం పలుకుతున్నాడు అంధకారం తాత్కాలికమే 
భారతి (వాసిన దేశభక్తి కవితలో చాలవరకు, భారతదేశ గత వైభవాన్ని (పకా 
శాన్నీ వర్ణిస్తూ, సముజ్ఞ్వలమైన భవిష్యత్తని అనంత దీర్హ వాసరంగా (ప్రదర్శించేవి 
ఉన్నాయి. ఈ అచంచల విశ్వాసం ఆయన గీతాలకు అనశ్వర భారత వైభవాన్ని 
కీర్తించే విజయ గీతికల స్థాయినీ అమరత్వాన్నీ చేకూర్చుతున్నది జన్మభూమియైన 
తమిళనాడుమిద ఆయన కపారమైన (పేమ; మాతృభాషకు ఆయన హృద 
యాన్ని అర్పించాడు; అది ఆయనకు ఆనందహేతువైన “ద్రాక్షా సవంి; తమిళ 
కవుల్ని, మేధావుల్నీ, జాతి నిర్మాతల్ని ఆయన ఎంకో అభిమానించాడు; కాసి 
తమిళనాడు సరిహద్దుల్ని దాటికూడా ఆయన దృష్టి సారించాడు; భారతదేశ 
సమగ్ర స్వరూపాన్ని దర్శించాడు; భారతదేశమే “మాతి; కవిత తర్వాత కవిత 
ఈ భావాన్ని, ఈ (ప్రత్యక్ష యధార్ధాన్ని, అంటే సమైక్య భారతాన్నే సముజ్ఞ్వ 
లంగా దీ ప్రిమంతంచేస్తూ వచ్చింది : 
“ఉత్తుంగ హిమవన్నగము మాదీ- 

భూమిపై దానికి సాటి వదీ? 

పొవనోదాన గంగ మోూాదీ- 

అండాన దాని సాటి నది వద్‌? 

వవిత వైన ఉవనివత్తులు మావీ- 

వాటి బోలు మతగంథాలు పేర్కొనగ నపి ? 

స్వశ్హ్రారుణ కీఠణ రంజిత భూమి మాద్‌ 

ఆమకాసుయే సాటీ, కొనియాడుచాము రండీ!” 


శీ0 భారతి 


భారత దేశంలో ఎన్నో తెగలున్నాయని భారతికి ఎరుకయే. దేశ సంక్షేమం కోసం 
వాటి సమైక్య కృషి అవసరమని (పబోధించాడు ఆయన పైకి కనిపించే వైవి 
ధ్యాల్ని, ఏకంచేసి బంధించే బంధనాలు ఒక్క (పేమబంధాలేననీ, వాటి మూలంగా 
అందరూ తలి భారతికి సన్నిహితులేననీ ఆయన అన్నాడు: 


స జ కోట్లు ముఖాలున్నాయి ఆమెకు, 
కాని హృదయం ఒక్క శు, 
వ ర్లైనివింది భావల్ని మాట్లాడుతుందా మె, 


కాని ఆమె మనస్సు ఒక్క - కు” 
ఛతపతి శివాజీ, గురుగోవింద్‌, దాదాభాయి నౌరోజీ, బాలగంగాధర తిలక్‌, లాలా 
లజ్‌పత్‌రాయ్‌ _ ఎవరై తేనేం, అంతస్థమెన ఆత్మ ఒక్కటే, వాళ్ళు పొడిన పాట 
ఒక్కటే, అదే స్వాతంత్ర్య ౧౪ తన్మూలంగా నుబహ్మణ్య భారతి కవితలు, 
స్వాతం[త్య భావననుగూర్చి (వాసినవి, ఎప్పటికి కాలదోషం పట్టెవికావు. అందులో, 
దేశభ క్షి పూరితుడైన కవి స్వాతం,త్యం కోసం తాను ఆరి చెందడమే కాదు, దాని 
అమృత(పాయమైన మధురిమనుగూడ మారుమూలల్లో ఉన్న (శోతలకు పంచి 
మెట్టఫం మనకు గోచరిస్తుంది. ఈ కింది పద్యం వంటివి చూస్తే వాటికవే ఒక 
విశిష్టమైన గీతావళిగా ఉన్నాయి: 

“స్వాతం త్యం కోోనం అర్థి ంచేవాళ్ళూ 

వీవో వరాలి స్టే ఊరుకుంటారా ? 

అమృతం క్రోనం అ(రుజాచినవాళ్ళూ 

సారాయి కోసం సాగిలవడతారా ?? 
స్వాతం(త్య వృక్షం అంతసులువుగా పెరగదు. తరాలు గడిస్తేగాని స్వాతంత్ర్య 
చేతన (ప్రజల్లో పాదుకొనదు. అలాంటప్పుడు ఆ మొక్కని ఎదుగకుండా వాడి 
పోయేలా చేయడం ఎంతబుద్ధి తక్కువ పని: 

“'వవా ఆలోచనల నేతులు పోసి చెలిగించాం 

ఈ సుందర దీపాన్ని 

మా ఆతాలయ (పాంగ ణాన-= 

అడి కొండెక్కితే చూడగలమా ?” 


డేశళభ కి కవితలు క్‌] 


(ప్రజా విశ్చానం చూరగొన్న నాయకుల్ని వేలాదిమందిని జైళ్ళలో మూసివేయడం 
ద్వారా దేశ పరిపాలన సాగదు. అటువంటి అత్యాచారాలు జరిపే (ప్రభుత్వ 
యం,తాంగం చాలకాలం మనుగడ సాగించలేదు. యంతాంగం ద్వారా బంధితు 
లైన “ఉశామ్‌సన్‌*వంటి వీరులు బానిసత్వానికి ఎన్నడూ తల ఒగ్గలేరుు వారు 
స్వాతం(త్య మాత అనుంగు భక్తులు, అచంచల దీక్షాపరులు ఏ 
“ఆలు బిడ్డల అనురాగాలకు దూరము లేనేం 2 

చీకటి గదుల్లో కృళించి తేనం ? 

ఆనంద సమయాన్ని అంధ కారపు రోజులుగా 

బలవంతాన మార్చి తేనేం ? 

కూడ్‌ మాడ్చి తే నేం? 

స్వాతం దేప్‌, అమ్మా, 

మరువను తిల్లీ ! 

ని చరణ పూజ 

మరువను తల్లీ ! 


స్వాతం(త్వం మేధావి వర్షానికి చెందిన ఒక విలాస వస్తువు మాతమే కాదు, అది 
అన్నివర్ణాల వారికి, అన్ని వర్గాలవారికి, అందరు ప్రజలకూ, అన్ని జీవన పరి 
స్థితులలోనూ, (ప్రధానమైన అవసరమే! భారతి దృష్టిలో స్వాతంత్ర్యం ఒక 
సమ్మగ శక్తి, ఒక సంపూర్ణ వరం; అది అన్ని రకాల బాధలనుంచి పొందవలసిన 
విముక్తి. స్త్రీలు కూడా, ముఖ్యంగా స్త్రీలు సామాజిక నిర్పంధాలనుంచీ 
నిషేధాబనుంచీ విముక్తులై, పురుషులతో భాగస్వామినులుగా, స్వతం[!త భారత 
నిర్మాణంలో పాలుపంచుకోవాలని ఆయన ఉద్దేశం. ఆ స్వప్నం అనతికాలంలోనే 
ఫలిస్తుంది ! 
“రండి, అందరూ కలిసి కపి పదాం రండి! 


వది దాచుకోకుండా, సం. నొప్పించకుండా, 
ఆలో ఆ | 
సత్యం జ్ఞానం మార్లంగా పయనిద్దాం | 


ప్రల భారతి 


హను లెవ్యరూ ఉండబోరు, 
దీను'లెవ్వరూ మిగులబోరు, 
భారతంలో (వభవి స్తే, 
అందరిదీ ఆభిజాత్య మె !'’ 


అధభాకయం 0. 
భక్షిగళవుం 


దేశాభిమాని ఐనప్పటికి సుబహ్మణ్య భారతి తన దేశభక్తి కవితకు సామా 
జిక ఆధ్యాత్మిక చైతన్యాన్నే మూలాధారంగా స్వీకరించాడనే విషయం మనం 
గుర్తుంచుకోవాలి రాజకీయ స్వాతంత్యం, సామాజిక = ఆధ్యాత్మిక స్వాతం(_త్యా 
లకు దారితీసినప్పుడే అది వాంఛనీయ ఫలమౌతుందని ఆయన (గ్రహించాడు 
కాని కేవలం మాటల్లో, దాన్ని పదే పదే చెప్పడంలో, అటువంటి స్వచ్చందమైన 
ఆనందం మనకు లభ్యంకాదు స్వాతం(త్యేచ్చ (పజల రక్తనాళాల్లో పరుగులెత్తే 
నైసర్గిక పిపాస కావాలి. బంకిం చంద్రుని ోవందేమాతరంి” ఈ విధంగానే 
మనల్ని తాకి (ప్రభావితుల్ని చేస్తున్నది. ఆ పాట రాగతాళ గాంభీర్యంలో 
కేవలం రాజకీయ (ప్రచారాన్ని అధిగమించిన ఒక శ క్రి అపారమై ఉఊన్న ది. భారతి 
కవితల్లో కూడా అటువంటి ఆధ్యాత్మిక విముక్తి కలిగించే “హాయిిని చేకూర్నగల 
శ_కి ఉన్నది: 


“ద్వేపాన్ని జయించి 
భయాన్ని 'భంజించి 
వలుకుమురా భారత నామం, వలుకుమురా | 
(మోాగించు ఢంకా! 
(మోగించు విజయ ఢంకా | 


భక్తి గళము ఫీ 


భఛభయమనే రాతసుని గెలిచి 
అసత్యమ నే నర్పాన్ని చంపి, 
మనం వేదవమూ రాన్ని ఎంచుకున్నాం 
౧ 
అచే (బహ్మజ్ఞానానికి బాట |” 
స్త 


భయంనుంచి దూరమై స్వెచ్చను పొందడానికి మొదటి మెట్టుగా, భారతి వివిధ 
మతాలకు చెందిన దైవాల్నీ ప్రార్థించి దయజూపమంటాడు (అల్లా, |కిస్తులనూ 
ఇతర దైవాలతో కలిపి). వారిని మనస్సుకి ఆత్మకి శక్తి చేకూర్పమంటాడు ఇటు 
వంటి దైవభ క్రి కవితలు, భారతి (వ్రాసినవి, ఈ 50 ఏళ్ళుగా ప్రజాదరణ పొందు 
తూనే ఉన్నవి గణపతినీ సుబహ్మణ్యుని గూర్చి _పేమతో అర్ధిన్తూ, కవి తన 
హృదయంనుంచి భయాన్ని దూరం చెయ్యమంటాడు, ను బహ్మణ్యుడనగా 
హృదయ _ కుహవంలో (ప్రజ్వలించే అగ్నికావడంవల్ల, భక్తుణి ఏ భయమూ 
స్పశింపలెదంటాడు. కృష్ణుడు, లక్ష్మి, సరస్వతి, సూర్యుడు ఈ దేవతలందరూ 
సంరక్షకులే “మహాశ క్రి, అంటే సృష్టికి మూలమైన ఆదిశ క్రినిగూర్చి కవి పాడి 
నప్పుడు మాతం తన (ప్రత్యేకతనూ అహంకారాన్నీ మరచి పూర్తిగా అత్మ 
సమర్పణలో లినమౌతాడు. 

క డ్రి?”న్సి గూర్చిన గీతాలు భారతి దెవభ క్రికి మూలకందం కలకతాలో 
సోదరి నివెదితను దర్శించినప్పుడు భారతి విశ్వజనని సాక్షాత్కరించిన 
అనుభూతి పొందినట్లు తోస్తుంది “స్వదేశ గీతంగళ్‌ి* (గంధానికి ఆయన[వాసిన 
అంకితం వాక్యాలు అందుకు తార్కాణం ; “కృష్ణుడు ఆర్జునునికి విశ్వరూప 
సందర్శనం (ప్రసాదించినట్లు, భారతదేశ జనయి(తి నిజస్వరూపాన్ని నాచే 
దర్శింపజేసి, నాకు మాతృదేశ భక్రిని నేర్చిన గురువు చరణ సన్నిధికి చిన్ని 
(గంధం 


ఆయన దేశభక్తి కవితలు భారతదేశాన్ని మాత్సిశ క్రిగా భావిస్తూ రచించినవే 
కాదు, ఆయన దైవభక్తి కవితల్లో ఎన్ని పొరలున్నావాటి అన్నింటి (కిందా 
“శ క్రి తత్త్వమే గోచరిస్తున్నది. “శకి” ఎన్ని రూపాల్ని ధరించినా విశ్వమూలక 
మైన సత్త్వం ఒక్కటే: 
“కాాందరు నిన్ను (వకృతిగా వర్షి స్తారు, 
మరి కొందరు నిన్ను పం చభూ తాల్లో దర్శిస్తారు ; 


లెక భారతి 


కొొందను నిన్ను మూలశ కితో నమానం చేసారు, 
వురి కొందరు నిన్ను అగ్ని, వివేకం, చైవం అంటారు”, 
శక్తి “ఇష్టదేవతి ఐనప్పుడు ుర్చమూ మంగళ (ప్రదమె శౌతుంది : 


“సుళ్ళు తిరిగే నడి నం[దంలో 
ఆమె దయ మనకు నావ: 
భయం లేకుండా దార తీరాన్ని వేరు తాం, 
శ క్తి చరణాలకు (వణమిటల్లు దాం, 
భయవడకు, హృదయమా ! 
విజయం మనచే ?”” 


భారతి చేసిన వేదాధ్యయనం ఆయన కవితలమీద తన ము(దవేసింది సూర్యుణ్ణి 
గురించీ, హోమాన్ని గురించీ (వ్రాసిన పద్యాలు వేదాంత పద్యాలు. మృత్యువును 
తిరస్కరిస్తూ, దాన్ని ఒక గోకలుపు మొక్కగా” తృణీకరిస్తూ వ్రాసిన గీతం మరొక 
ఉదాహరణ ఎందరో దేవతల్ని గురించి ఉత్సాహంతో పాడగలిన కవిమైగూడ 
ఆయన ఏదో ఒక దైవ నామాన్నే పట్టుకుని దివ్యత్వాన్ని గూర్చిన పురాణాల, 
శాస్తాంల అరణ్యంలో దారి తప్పడం కంటే బుద్రి తక్కువ పసి వుండబోదని బాగా 
ఎరిగినవాడు జౌనమే భగవంతుని స్వరూపం, జ్ఞానమే మాయను తొలగిస్తుంది; 
జ్ఞానమే జిజ్ఞాసువునకు ఆత్మ(ప్రకాశాన్ని కలిగిస్తుంది : 
“దడి జూన సిది* 
ఇ” “థి 

అది ఆందోళన వేని మనఃస్థితి ! 

వదరుతూ ఉండటమేనా ఎడ తెగక, 

నమరువేసే వశువులాగ ? 

లోలోవలి ఆత్మ 

గుండెను వెలిగి స్తే 

అే (బహ్మాం- 


శ 


అంటుంది శాస్త్రం,” 


భక్తి గళము లిక్‌ 


చివరి సంవత్సరాల్లో భారతి కేవలం “జ్లొనిిగా మారాడు ఆయన దైనం 
దిన వ్యవహారాల్లో, సమాజంలో మామూలుగా కనిపించే వ్యాపార సరళిగాని 
బేరసారాల తాలూకు తర్కం . సి కనిపి_చేది కాదు దుస్తులూ వేషధారణా గురిం 
చిన పట్టింపు పోయింది; ఉత్తేజ పూరితమైన సంభాషణల్లో మధ్య మధ్య నుదిర్హ 
మైన మౌనం పరిపాటి ఐంది. ఆయన మెరిసే కళ్లలో అంతులేని ఆధ్యాత్మిక 
చైతన్యం, ఉఊద్వేగపూరితమైన చిత్తవృ త్తిని అదుపులో కెట్టి ఉంచిన అత్మశ క్రీ 
గోచరించేవి “చిత్తవృత్తి భామి అనే చక్కని కవితలో భారతి తనని కవ్వించే 
ఆ సుందరితో తంటాలు పడుతూ తనని (ప్రశాంత స్థితిలో వదలి పెట్టమని ఆమెని 
ఆర్టిస్తాడు. లేక, బహుశా, అతని మనస్పే అతని చిత్తవృత్తిని మార్చడంలో 
విజయం పొంది ఉన్న తస్థాయిని _ “అతిమానసి? సాయిని చేరుకుంటుంది : 
“ఓ చిత్తవృత్తి భామా! ఆలించు! 

నాకు తెలీదు 

సతో ఎలా ఉండాలో, 

కాని ఎవడూ అనిపి స్తుంది 

సీతో కు ఉండాలని, 

నువ్వు “వెరిగేలా (వయత్ని నాను 

జాన సిది సాధిసాను 

దై ధి" "౫ 

నేను చూచాను వర మార్గాన్ని 

నువ్వు చాడ లేదు దాన్ని. 

నిత్య సమర్చన కోరుతుందది 


దాని ద్వారానే 
నువ్వూ తరిసావు.” 


అధ్యాయం 6. 
కృ ప్ర గీతావలి 


“పాండిచ్చేరిలో వున్న రోజుల్లో భారతికి పద్దెనిమిదవ శతాబ్ది వైష్ణవ 
కవులైన ఆళ్వారుల భక్తి తత్త్వంతో సన్నిహిత పరిచయం ఏర్పడింది దానికి 
దోహదం చేసింది కువలయూర్‌ కృష్ణమాచారియర్‌ (కువళై కణన్‌)తో ఆయన 
కేర్పడిన గాఢథమై(తి పెరియాళ్వార్‌ రచించిన ోపానురముి”లు లేక పదావళి 
భారతిని _పత్యేకంగా ఆకర్షించాయి. అందులో కృష్ణుని బాల్యం హృదయం 
గమంగా వర్గింపఎడింది. భారతి సంగీత జ్ఞానమూ, భావ స్ఫోరకంగా గానం 
చేయడంలో ఆయన కౌశలమూ కలిసి “కణ్ణన్‌ పొట్టు” అన్న గీతావళిగా సృష్టి 
జరిగింది అలరించే సంగితమూ, (పాంతీయ సహజమైన గేయ సరళి, పద 
బంధాల్లో అందంగా మళవించై, ఒకానొక నిర్మల నిరాభరణ సౌందర్యం ఈ 
గీతాలను పరివేషించి పున్నది. వి. వి ఎస్‌ అయ్యర్‌ ఈ పాటల రెండవ కూర్పు 
నకు తొలి పలుకు (వాస్తూ చెప్పిన మాటలు అతిశయోక్తులు కానేకావు 


“| ప్రశాంత సంధ్యావేళ, సముద్రతీరం వెన్నెల్లో స్నానమాడి, నీలికడలి 
సర్వమూ పాల కడలిగా భాసించే వేళ, ఈ కవి తన గళమెత్తి, భావనాగర్వంతో 
సృజనోత్సాహంతో (కొత్త పాటల్ని గానం చేస్తూవుంటే విన్నవాళ్ళకు, ఈ (గంధం 
లోని (పతి గీతమూ ఒక వెలలేని రత్నమే *? 


ఇందులో ఇరవై మూడు గీతాలున్నాయి _సర్వవ్యాపియెన భగవంతుళ్లో 
మనకు తెలిసిన మానవ రూపాల్లో, సంబంధాల్లో = తం(డ్రులు, పుత్రులు, (కేమి 
కులు, స్నేహితులు, యజమానులు, సేవకులు అన్న వివిధ రూపాల్లో అన్వే 
పించి, ఆశ్రయించడమే ఈ గీతాల ఇతివృత్తం. ఇది సాహసవంతమైన, 
అసాధారణమైన (ప్రయోగం. పెరియాళ్వారు భగవంతుణి శిశువుగా (పియునిగా 
మా(తమే దర్శించి చేసిన రచనా పరిధులుదాటి, చాల దూరం అధిగమించిన 
(పయోగం. 

దై వాన్ని ఆశయించేలో మార్గాల నాయక = నాయికా భావం, భారతీయ 
భ_క్రి సంప్రదాయంలో ఎప్పుడూ వున్నదే. ఉత్తర దక్షిణ భారతాల్లో వైష్ణవ 
భక్తుల పాటలూ, విద్యాపతీ బిల్వమంగళుల కవితలూ, జయదేవుని గీత 


కృ గ్నీతావళి ఫ్‌ 


గోవిందంి” కావ్యంగా పర్యవసించినవి కాని భారతి రచనల్లో (కొత్తదనం 
ఉన్నది వాతవడిన భావచమత్కారాలనూ, కవితా సామ్మగినీ ఆయన ఉప 
యోగించలేదు (చందనము, నెమలి పింఛము, కౌస్తుభము వంటివి. అంతకంటే 
ఆ అనుబంధంలోని విశ్వజనీనమైన పహృాదయానుభూతికి ఎక్కువ (ప్రాధాన్యం 
యిచ్చాడు జీవనానుబంధియైన తలపుల పరంపరకూ, పరిసర పస్తువులకూ అభి 
వ్యకి కల్పించడం ద్వారా, ఒక నిర్శిష్ల మనఃస్టితిని ఆవిష్కరించే (ప్రయత్నం 
మనకు కనిపిస్తుంది : 
“గాలం తుదను ఎరలా 
గాలిలో దీవకళికలా 
నా హృదయం రెపరెప లాడింది 
అనంత కాలం, 
వంజరంలో చిలుక లా 
వకాకినై దుఃఖంచాను, 
మధురాతి మధురమైన వన్నీ 
నాకు దే పోయాయి,” 


విరహార్తి చెందిన హృదయం కణలో గాంచిన దృశ్యంతో చెతన్యవంతమై మేలొం 
టుంది. దాన్ని గురించి: 
“మళ్ళీ ఒక సారి తలపులో గుర్తువచ్చి 

ఆ అద్భుత న్పర్శ, ఆ లాలిత్యం, 

వళ్ళంతా పులకింప జేస్తే, 

వినూత్న (వ కాంతి నన్నలముకొన్నది, 

అ న్వేషీంచాను హృదయంలో, 

ఎవరై. వుంటారని (వళ్నించాను, 

అహో! కృష్ణుని దివ్య సుందర రూవం 

నా కళ్ళెదుట నిల్చింది 


భారతి గీతాల్లో కృష్ణుడు (పేయసిగా, (కొయురాలు కణ్ణమ్మగా మారడం 
ఉన్నది: 


88 భారతి 


క “జో్యోతుల్లాంటి ఆ కళ్ళు, కళ్ళామ్మా ! 

సూర్య చందులా 2 

ఆ నల్లని కనుపావల్లో, కణ్ణమ్మా! 

సీలాకాశకు జాడలా ? 

అంధ కారంవంటి ఆ పట్లు చీర 

మెరిసే రత్నాల బుటాలు 

అ రాధి అంబరంలో 

"తార కా గుచ్భాలా 2? 
ఈ (ప్రియురాలు వెంటనే సంరక్షకురాలై “మహాశ క్రి రూపంలో కూడా కనిపి 
స్తుంది. ఇలా గాజు గొట్టంలో రంగులు మారినట్లు, త్వరిత గతిని గోచరించే 
మార్పుల్లో మనకొక నాటకం, మనమే అందులో భాగమైన నాటక (ప్రదర్శనం, 
కన్నుల గట్టుతుంది కృష్ణుడు ఒకచోట పురాణ వీరుడు; అర్జునునికి సుభ దనిచ్చి 
పెళ్లి చేయడం చూస్తాము ఆ కృష్ణుడే, హృదయాధి దేవతయై అతనితో ఐక్యం 
పొందాలనే మనలోని కోరికలతో దాగుడుమూత లాడటమూ కన్పిస్తుంది అటు 
వంటి ఐక్యానుభవం తరువాత “నేను అనేది “నువ్వుినుంచి విడిగా ఎలా 
ఉండగలదు ? 

“వలపఫించిన మోము మెరచాను._..._. 

ఓ చెలికాడా! ఈ మాబలా చెప్పగలను? 

(చేమించిన హృదయం మరచిపో లేదు. 

ముఖాన్ని తలపు ఎలా మరువ గలిగిందో* 

మధువం మధువుని మరచిపోవడం, 

పువ్వు వెలు/సని మరచిపోవడం, 

ధరి|తి ఆకాశాన్ని మరచి వోవడం 

అటువంటివికూడా సంభవమా జీవితంలో ౪” 
కృష్ణుడు కృష్ణుడే కాదు, మాతృదేవతయైన కణ్ణమ్మ 5 భారతి హృదయాధిష్రాన 
దేవతయైన సంరక్షకురాలు కూడ, అందువల్లనే ఈ గీతా గుచ్చం చిట్టచివర, వళ్లు 


(చావ ది విజయం ప్ర్‌ం్ర 


పులకింపజే సే పాటలో, కవి అన్ని ధర్మాలనూ పరిత్యజించి, మాతృదేవతలోనే 
సంపూర్ణ శరణాగతి పొందుతాడు : 
“వహరాదీనతా,భయమూ, నా గుండెలో కా పురం పెట్టాయి 
వాటిని అంతంచేసి తొలగించడాని శే 
శరణాగతి ! 
తల్లీ, భర మేదో అధర ఇ మేదో తెలియని మాలో 
ధర్మాన్ని నిలిపి అన త్యాన్ని తొలగించు _ 
శరణాగతి!” 


అధ్యాయం 7: 
దౌపది విజయం 


భారతదేశ [పాచీన సాహిత్యము, బహుముఖ విస్తారమూ వైవిధ్య సంప 
న్నమూ అయినట్టిది. యుగయుగాలుగా భారతీయ కవులు జాతియేతిహాస కావ్యా 
లైన రామాయణ, మహాభారతాలను, మూలాధారం చేసికొని రచనలు చేశారు 
ఏదైనా సంక్షోభమో, సంక్షిష్ట పరిస్థితియో, ఎదురై నప్పుడు తెలిసిన పురాణగాధను 
ఆనాటి పరిభాషలో మళ్ళీ చెప్పుకోవడం వాళ్ళుచేసే ప్రధమ (ప్రక్రియ. ఈ శతాబ్ది 
తమిళ సాహిత్యంలో అటువంటి కావ్యాలలో అత్యంత (శ్రేష్రమైనది సుబహ్మణ్య 
భారతి కలం నుంచి వచ్చింది. 

పాండిచ్చేకలో తానుగా మాతృభూమినుంచి ఎడంగా ఉంటున్న ప్పుడు, 
(ప్రచురణకు అవకాశం లేక దారి(ద్యంతో బాధపడుతున్నప్పుడు, ఆత్మొన్నత్య 
కారకమైన కధా వస్తువును (గ్రహించి దాని ద్వారా తన ఆశయాలనూ అపజయా 
లనూ వ్య క్తంచేస్తూ, స్త్రీని శక్తి స్వరూపిణిగా, అధికార గర్వావిష్టులై న రాజులకు 
గూడ గుణపారం నేర్పగలిగిన వ్యక్తిగా ప్రదర్శిస్తూ ఆయన కావ్య సృష్టిచేశాడు, 
“పాంచాలీ శపధంి, మహాభారళంలోని ఒక భయంకరమైన భట్టాన్ని (పత్యేకించ్చి 


40 భారతి 


నాటకీయం చేసిన రచన అందులో హృదయాన్ని దహించివేసే వివరాలు అన్నీ 
తు.చ తప్పకుండా ఉన్నాయి అట్లని ఈ కావ్యం, కవి కేవలం తన వ్య క్తి గత 
మైన అక్కసునూ, అణచి పెట్టుకొన్న చేదునీ, వెలి (గక్కిన సాధనం అనుకోరాదు, 
వ్యక్తిగతమైన కష్టాలను కురిక్షలను ఏ కరువు పెట్టె తత్త్వం కాదు ఆయనది 
భారతి అంతకంటే ఉన్నతుడు. వ్యాస(,పో కృమైన కధలోని సంఘటనలు, పా్యతలు, 
ఇక్కడ కవి మం(తదండ స్పర్శతో రూపాంతరం చెందినవి; ఫలితం, భారతిచేసిన 
అనువాద సృష్టి, గాంభీర్యంలో గొప్పదనంలో, మూలకావ్యానికి ఏ మాత్రమూ 
తీసిపోదు. 


ఈ కావ్య రచనకు అప్పటో _పేరణ కలిగించిన కారణం రాజకీయమే. 
పరాధీనతలో బందీయైన భారతమాత ఎన్నో అవమానాలకు, బాధలకు, గురి 
యౌతున్న సమయమది. ఆమె వీర పుడతులు జైళ్ళలో మగ్గుతూ చిత హింస 
లకు గురియౌతున్న వేళ అది. పరాయి వారిచేత బందీయైన మాతృదేశ దృశ్యా 
నికి, కౌరవుల ఆస్థానంలో బందీయై దుళ్ళాసనుని దుష్ట హసాలతో అవమానిత 
యైన (ద్రౌపది, శక్తిమంతమైన (ప్రతీకగా నిలిచింది 


“పాంచాలీ శపధంిలో రాజకియేతి వృత్తం ఒక్కటే (ప్రధానం కాదు. 
అందులో లోకాంతర లోకాలుగా ఎన్నో పొరలున్నాయి. (ద్రౌపది భరతమాత; 
ఆమె మూఢా వారాలలో బందీయైన భారత స్త్రీ కూడా; ఆలోచనా శూన్యుడై, 
స్వార్హపరుడై న పురుషుని దురన్యాయానికి గురియౌతున్న స్త్రి మూర్తి కౌరవుల 
శేరోలగంలో నడిచిన మాటలు కర్ణ దుర్యోధనుల దౌష్ట్యాన్నీ, భీష్మ వికర్ణుల 
నిస్సృహాయస్థితినీ, అవమానితయైన (డౌపది (కోధాగ్నినీ ఒకవైపు వివరిస్తూనే, 
మరొక వైపు భారతదేశ సామాజిక జీవనంలో ఏర్పడిన దుర్గతినీ, దాని తాలూకు 
హైన్యాన్నీ కన్నుల గట్టెలా చేస్తున్నవి భీష్ముడు ధర్మ శాస్త్రాలను ఉల్లేఖిస్తూ 
చెప్పిన మాటలకు (దౌపది సమాధానం యొక్క శర పరంపర, నవ మహిళ 
ఎలుగెత్తి చేస్తున్న విమర్శ : 


“అయ్యా, చక్క_ గా, గొవ్పగా "సెలవిచ్చారు మిోరు- 
మోసకారి రావణుడు వీతనవజారించి 
వెళి డఉ వక 
9 ద్యానవనంలో (వతివ్ప్‌ంచి 
మం[తులనూ న్యాయ శా నస్రు కారులనూ రావించి 


(కావడి విజయం 41} 


తాను వేసిన ఘనకార్యం వివరించినవ్ప్వుడు 
ఆ బుద్దిమంతు లేమన్నారు రి 
ణి 


“నువ్వు చేసినది భేమైన వని! 
ధర సూత బద్ధమైన వని !”” అన్నారు 
దై తుడు రాజ్యపాలన చే -ే నె మా (తం 
శాస్తాలు తివృవినరిగా గడ్డి తినాలా? 
మోకు అక్క_ చెల్లెళ్లూ, భార్యలూ లేరా ? 
బది త్రీ మాద అక్యాచారం కాదా? 
మోరు శాశ్వత నర కా న్నే కోరుకున్నా రా *”” 


అయినప్పటికి, రాజకీయ, సామాజిక భావాలనధిగమించి పాంచాలీ శపధంి” 
వస్తుతఃదైవ శక్తిని నిరూపించేదిగా ఉన్నది మానవుల కడగండన్నింటికీ అంతిమ 
తరణోపాయం దైవ శక్తి ఒక్కటే ఉపరితల నిర్మాణాన్ని చక్కబరచుకోవాలంటే 
మొదట పునాదుల్ని గట్టిచేయాలి. విశ్వాసం (వేళ్ళూని లోతులకు వెళ్ళి, ఒక 
మహత్తర శక్తిలో లంగరు వెయ్యబడ్డ నావలాగ నిశ్చలంగా నిలబడాలి అప్పుడే 
చెట్టుకి ఆకులూ పువ్వులూ పుష్కలంగా విస్తరిస్తాయి. కేవలం రాజకీయాధి 
కారమూ, సామాజిక విముక్తి, భారత (ప్రజలకు మేలు చేకూర్చవని భారతి భావిం 
చినట్లు మనకు తోస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఒక్కటే._క్షా(తతేజంకాదు, (బ్రహ్మ 
తేజం = దుస్పాహసంతోకూడిన భయంకర హింసామార్లంకాదు, సా త్విశమూ 
దృఢమూ ఐన అహింసా పద్దతి, దైవంలో కేం(దీకృతమైనది = అది ఒక్కటే అన్ని 
దురాగతాలనూ జమించి, ధర్మాన్ని పునఃస్థాపించేందుకు, తగిన బలాన్ని చేకూర్చ 
గలదు. అందువల్ల ద్రౌపది మనకు పాండవుల పట్టమహిషిగానే కాక అంతకంటే 
గొప్ప మూర్తిగా, ఆధునిక భారతీయ మహిళగా, భరతమాతగా కూడా గోచరిస్తు 
న్నది ఆమె ఒక అవతార మూర్తిగా, అనంత స_త్వమూలమైన మహాశక్తి అంశగా 
చి,తింపబడింది. _(బహ్మ, విష్ణు, మయూశ్వరులుగాని, సూర్యుడుగాని, సర్వహారియైన 
తమస్పుయొక్క ఆవృతిని ఎదుర్కొని నిలువలేక పోయినప్పుడు, దేవిమైన దుర్ల 
మా(తమే ఆ తమస్సును నివారించగలదు. ఆంతరికమైన ఆ తమస్సు - మనలోని 
అజ్ఞానం; మన హృదయాల్లోని కల్మషం; అదే మహిమోసుర దుష్టశక్తి; మనల్ని 


B—3 


492 ఛారతి 


బానిసత్వంలో బందీలు చేసేదీ అదే! నమ్మశక్యంకాని దురాగతాన్ని తలపెట్టిన 
దుశ్ళాసనుడు [దౌపదిమీద చేయివేసి నప్పుడు, ఆ మహూ రంలో. 
“ఉమా సుందరి, భ|దకాళి, 
మూాలకశ క్తి, ధనుర్ణారిణి, 
మహామాయ, మూయాపహాోరిణి, 
సింహమెక్కి. చిరునవ్వుతో (బోచే తల్లి,” 
ద్రౌపది _(పజల్వించె హృదయ కుహరంలో సాక్షాత్కరిస్తుంది. రాజమహిషి. (దౌపది 
అంతస్సులోకి దివ్యమైన మూలశ క్తి అలా [పవహించడంతో, ఆమె విజేతగా వెలు 
గొందుతుంది దైవ నిర్గీతమైన అద్భుతం జరుగుతుంది. ఇది కేవలం నాటక 
పద్దతిలో చౌకబారు (ప్రక్రియగా జరిగే ఆకస్మికమైన తారుమారుకాదు. ఇది ఆత్మ 
యొక్క సంపూర్ణ సత్తనూ సర్వాధిక్యాన్నీ నిరూపించడమే. కావ్యం పాంచాలి 
కరోర శపధంతో మన చెవులు మారు[మోగుతుండగా ముగుస్తుంది ః 
“వరాళ కి సాశీ7గా నేనీ శవథం చేస్తున్నాను : 
దురాత్కుడై న దున్ప సేనుని అరుణారుణ రకం, 
దుర్యోధన చై త్యుని రకం, కలిసి కాల్వలు క క్ప్రేదాక , 
నా వీడిన వేణీ బంధం ఆ రక్తంలో తడివేదాక, 
అవ్వుడు నేను స్నాతనై, అంటిన మాలిన్యం కడిగేదాక- 
అవ్పటిడాక, సనరించను | 
నేనీ ఏడిన చెదరిన కురులను ముడువను !” 


అధ్యాయం 7. 


కోయిల సాటలు 


భారతి కవితలో అత్యంతం ఆకర్షి ంచేదీ, అర్హ క్లిష్టత కలిగెనదీ _ “కంయిల్‌ 
పొట్టు”. చక్కని తేట తమిళంలో రచింపబడిన ఈ కావ్యృం, చిన్న పిల్లల కధల 
పుసకంలోని ఒకానొక ఊహా కల్పనగా మనకు కనిపిస్తుంది. ఇది "5 పాదాలు 
కలిగిన కథా కావ్వం ఇందులో పశుపక్షాదులు పా(తలు, కోయిల నాయిక. 
బహుశా ఇది ఒక స్వప్న చితామే కావచ్చు, కోలెరిడ్డ్‌ కవి ోకుబ్బఖాన్‌”? 
కవితవలె కావ్య ప్రారంభం ఇలా వుండి: 

“కవితా రసావేశంలో వాన్నవం మరుగునవడి, 

మండు బుండల్లో మతి పోయిన ఒక రోజు, 


కవి కన్నవగటి కలలో - ఇలా కనిపించింది” 


ఈ కావ్యంలో అడుగడుగునా సున్నితమైన హాస్యమూ, అబ్బురమైన భావుకతా 
నిండి వున్నాయి కవి ఒక కోయిల చేత ఆకర్షితుడౌతాడు దాని గాన మాధుర్వా 
నికి వలపులో పడతాడు ఒక మానివుడు ఒక పక్షిని వలచి వాపోవడం కేతు 
బద్దమైన సంగతి కాదు. ఊహకు విరుద్ధం కథ నడిచే కొద్దీ, అంతకంటే ఆశ్చర్యం 
కలిగించే విషయాలు ఎదురౌతాయి. కోయిల చేసే వలపు చేళ్టల్నీ మొదట ఒక 
కోతితో, తర్వాత ఒక ఎద్దుతో అది కులకడాన్నీ, కవి గమనిస్తాడు. అలా భంగ 
పాటుతో అవేశం చెందిన కవిని ఆ కోయిల శాంత పరుస్తుంది. తన పూర్వ జన్మ 
వృత్తాంతాన్ని చెబుతుంది. తాను గడిచిన జన్మలో ఒక అరణ్య రాజకువారినని, 
ఆటవికులై న మదనుడూ కురంగుడూ, అంటే ఆ ఎద్దూ కోతీ తస్ను అప్పుడు 
(శేమించారనీ, తాను మాతం “వంచీ? రాజకుమారుణ్ణి వలచి వలపించుకొన్న 
దనీ, కోయిల చెబుతుంది. ఆ జన్మ విషాదాంతమైందని, ఇప్పుడు కోయిల తన 
రాజకుమారుడు ఈ కవి రూపంలో లభఖించాడలి చెబుతుంది కవియొక్క పేమ 
పూరితమైన స్పర్శతో ఆ పక్షి సౌందర్యవతియైన కన్యగా మారిపోతుంది ; 


44 భారతి 


P= తియ్యందనాల అపుగూవ సౌందర్య రాళి, 

హృదయ నయా పానకగా ఎదుట నిలుచాన్నది | 

కోవిదులకూ జనాతికా నేవు వర్శింవగ లను 

కవితారసాస్నీ రచనా శిల్ప త త్వాన్న్న 

అమృతంతో మేళవించి, వలపుతో ముద్ద చేసి, 

(బ్రహ్మ రూవకల్పన చేసిఉండాలి ఈ అవ్పరను,”” 
సుందరిని కవి కౌగలించుకో బోగా, అతడు దబ్బున వాస్తవంలోకి (తోసి 
వేయబడాడు : 

“కళ్లు తెరిచి, తేరుకొని, చుట్టూ చూశాను 

(వాత వతులు, కలాలు, వ[తికల కట్టలు, 

నా చింకి చావ-నా యింట్లోనే ఉన్నానని తెలిసింది నాకు, 

వనము, కోయిల, వలపు, అన్నీకూడా, 

ఆ కట్టు కథ నరషమూా, నా భావన, 

ఒక అందమైన సాయంత్రం నుంచీ 

అల్లిక చేసిన జిగిబిగి ఊహా చ్నితం.” 
కాని కళ్ళల్లో ఒక కొంటె మెరుపుతో, కవి ఈ (కింది పంక్తులను కూడా చివర 
ఉటంకిస్తాడు గ 

“కట్టు కథే కావచ్చు, క విన తృములారా, 

వరిశీలనతో చదివిలే తోచడా 

గంభీర మైన అంతల కాల 

అచేమిటో కాన్న సెలవిస్తారా ? 
కవి చేసిన ఈ సవాలుని (గ్రహించి అనేకములై న వ్యాఖ్యాన పరంపరలు బైలు 
దేరాయి నిజానికి భారతి కేవలం ఊహాగాధను అల్లుతూ కాలక్షేపం చేసే రకం 
కవి కానే కాదు? అందులో పాండిచ్చేరిలో కలిగిన అనుభవాలతో తీవ మన 
స్థితిలో ఉన్న చివరి రోజుల్లో ఆయన అలా చేసి ఉండడనడం స్పష్టమే, అందు 
వల పి. యం. సుందరం, కె పి, రాజగోపాలన్‌, టి. పి. మీనాక్షి సుందరం 


కోయిల పాటలు 45 


వంటి రచయితలు కావ్యానికి చేసిన వ్యాజ్యలు సత్య బద్దమేనని అనుకోవాలి 
బహుశా ఈ కావ్యం, ముషియొక్క రసచేతన సౌందర్యాన్వేషణలో పొందే పరి 
ణామాల్ని గూర్చి కావచ్చు. అది సులువుగా అందే ఇతివృత్తం కాదు సౌందర్యం 
పచ్చన్నమై సర్వత్రా ఉన్నది. కాన దానికి రూపాన్నీ, జీవాన్ని ఇవ్వడానికి ఒక 
“పిగ్యాలియన్‌* అవసరం. సౌందర్య పక్షియైె తనని ఆఅ శాపంనుఐవి విముక్తి 
కలిగించేందుకు విధి నిర్ణయించిన రాజకసూరుడి కోసం వేచి ఉంటున్నది భూమి 
నుంచీ, ఆకాశం నుంచి, శిలనుంది నిటినుంచి, వెలుగునుంచి చికటి నంచి, కాకీ 
నుంచీ కోయిలనుంచి. సౌందర్వ్యా్న సృష్టించగల రహస్యం - (పేమ, (పేమ, 
అన్నింటా ఆ (పేమ ఒక్కటే భారతికి తెలిసిన సంజీవసి (పేమ! అది ఒక్కటే 
అన్నిచోట్లా, అన్ని వస్తువులనుండీ పర్యం శివం-సుందరం ఐన ఆత్మను (గ్రహించ 
గలదు (పేమ మంత్రమే ఆయన రచనలన్నింటిలోనూ అంతర్వాహినియై 
ఉన్నది, యేమ సందేశం”? అనే ఈ గీతంలో ఆ భావం మరపురాని విధంగా 
అభివ్య క్రమెనది : 
“ఈ విశాల [వవంచంలో 
ఎన్నో రకాల చెట్టు, 
'తావులు విర జి మ్మే నయ్య్యారి ముక్కలు, 
పచ్చని గడ్డి, అపుయావ మైన మూలిక లు- 
ఇవన్ని ఎలా (బతుకుతున్న య్‌ ? 
మనిషి దున్ని, వితక పోయినా 
సీళ్లువోసి చెంచక పోయినా 
నింగినుంచీ కురిసే వాన లే 
చెట్లను, వంటను, గడ్జినీ పోపి సాయి. 
మో కెందుకు భయం, జీవులారా ! నాతోరండి, 
ఎవ్వడూ (శమించడ మేనా పని! 
(వకృృతిని నమ్మి లే ఆమను అన్నం చెడుతుంది, 
(పేమ ఒక్క- కు మోకిక్క_.డ విభాయకం,”” 


అధ్యాయం రి, 


జ 


బహావుంఖు సాహిత్య సృష్టి. 


భారతికి గత రచన ఆజన్మ సిద్దమైన పతిభ. చెట్లు చిగురించినంత 
సహజంగా ఆయన పాటలు కట్టేవాడు. ఎన్నో అవరోధాలు, ఇతర వ్యాసంగాలూ 
ఉండేవి బాహ్య జీవితం రాజకీయాలకు అంకితమైనా, ఆయన అంతరంగంలో 
పరమార్దాన్ని గూర్చిన అన్వేషణ ఎప్పుడూ సాగేది దైవాన్ని చేరుకునే పరమ 
రహస్యం కోసం [ప్రయత్నం జరిగేది దానితోపాటు శిధిలమైన హైందవ సామా 
జిక వ్యవస్థను సంస్కరించవలసిన అవసరం ఎంతో ఉన్నదని ఆయనకు ఎరుకే. 
సామాజికమైన మార్పు, సమాజోద్దరణ, వీటికి సంబంధించిన సమస్యలను గూర్చి 
ఎంతో ఆలోచించి, పత్రికా రచనల ద్వారా అభిప్రాయాల్ని వ్యక్తం చేశాడు 
ఆయన ఒక “సంస్కరణల సంఘంిలో సభ్యుడై వర్ణాంతర పండి భో జనాలలో 
పాల్గొన్నాడు. సి. రఘునాధరావు సంపాదకత్వంలో వెలువడే “రాడికల్‌ సోషల్‌ 
రిఫామి పత్రికలో ఆయన రచనలు (పకటితమయ్యాయి సంఘ సంస్కరణను 
గూర్చిన ఈ ఉత్సుకత భారతి జీవితాంతమూ ఆయన్ని విడిచిపెట్టలేదు ఒకసారి 
అస్పృశ్య బాలకుడొకలి (బాహ్మణుళ్లిచేసి జంధ్యం ధరింపజేసే సుదిర్భమైన తంతు 
కూడా ఆయన జరిపించాడు. భారతి వ్రాసిన “*మోగించు గంటి పద్యంలో 
స్త్రీల పరాధీనతనూ, సవర్షుల దురహంకారాన్నీ అంతం చెయ్యాలన్న పిలుపు 
ఉన్నది. స్త్రీలు పురుషులకు భాగస్వామినులేగాని, బానిసలు కారు : 
“రండు కళ్ళలో ఒక చాన్ని పొడిచి 
అంధ తాన్ని ఆవ్యాానిస్తారా UG 
మహీొళె పిజ్ఞానాన్న్న చించి 
59 

వదిలించండి లోకం అజ్ఞానాన్ని. 
అగ్నిని ఆరాధించే (బాహ్మణుడు, మెక్కావైపు తిరిగి (పొర్ధనలుచేసే ముసల్మాన్‌, 
శిలువకు (ప్రణామం ఆచరించే కై9 స్తవుడు, భగవంతుని సర్వ వ్యాపకత్వాన్ని 
(ధువీకరిస్తున్నారు. ఐనప్పుడు, మతానికి మతానికి మధ్య ఈ అర్థంలేని భేద 


బహుముఖ సాహిత్య సృష్టి 47 


మేమిటి? అస్పృశ్యత విషయం తీసుకుంటే, అది (శుకృతి ఆనుశాపనా3కి 
పూ ర్తిగా విరుద్ధం. పిల్లి గంపెడు పెల్లల్ని సుడితే, అందులో ఒక్కొక్కటి రంగుల 
వేదంతో ఉందే మాత్రం, ఆవి అన్ని ఆ తల్లి పిలు కావా ? 
| మోగించు గంట, చాటించుదామింక 
(సేమకు మించిన -జేదీ లేదు! 
అడ్డుగోడల్ని వడగాొడి లే 
అంత వాకా తాయి చాధలన్నీ |” 


తమిళదేశంలోని స్త్రిలు భారతి కెంతో బుూపడిపున్నారు స్త్రీలకు సమాన (పతి 
పత్తి యివ్వవలెననే నినాదాన్ని గొంతెత్తి పలికిన వారిలో ఆయన (పధముడు 
బాల్య వివాహాల ద్వారానూ, వితంతువులపట్లి నిరాక్షిణ్యంతో చేసే దురన్యాయాల 
ద్వారానూ, కీడితుతాతున్న స్ర్రీజాతి విము క్రిసి కోరాడాయన స్త్ర అంటే మాతృ 
త్వపు ఖ్యాతి, భార్యాత్వపు చురూ సంగమించిన పవి్నితమూ_ర్రి) కాదా? భారతి 
దృష్టిలో “నవమహిళి” విద్వాంసురాలిగా, ఉద్యోగినిగా, (ప్రపంచ (పయాణీకు 
రాలిగా, భారతదేశ గౌరవాన్ని -పెంపొందింపజేసే సాంకేతికవేత్తగా తయా 
రవాలి. ఇంటి మారుమూలల్లో బందీయై ఉండడంపోయి, ఈ “నవమహిళి తన 
వ్య క్రిత్వాన్ని నిరూపించుకొన్న ప్పుడు, ఆమెను 

“జీవ సంరథతీ.ణీ, సృష్టీక ర్రీః 

(పాణంలో (పొాణమైన అమృత మయా” 
అంటూ అందరూ (ప్రస్తుతిస్తారు. 
భారతియొక్క సామాజిక స్పృహ, తమిళుల అభ్యున్నతికైన (పగాఢ 

వాంఛ, వారి స్వార్ణపరత్వాన్నీ, చిరకాల స్పఖతనూ హేతుబద్ధ మైన విశేషణచెసి, 
వారి గుణదోషాల్ని ఆయన విమర్శించేలా చేసింది. అపారమైన జ్ఞానం ఒకవైపు 
పుండగా, కొండ చిలువలాంటి ఈ అజ్ఞానమేమిటి ఇ మనుష్యులు ఎందుకని పరా 
మర్శ చెయ్యరు ? ఆలోచించి, అన్వేషించి. తమ జీవితాల్ని వెలుగుభాటగా చేసి 
జ్ఞానాన్ని సంపాదించరు ? 

“కాంతి వెల్లువలై 


వాపాసిగాె (వ వహించి 


48 భారతి 


కాంతి సముదమై, వెలుగుల రంంయే యె, 
జ్యోతిర్శయిా జీవి 
లోక వరివ్యా_స్త అయిటేనేం, 
ఒక్క. హృదయ మేకాకియై, 
ఈర్థ్యాత మస్సు గాడుక టి 
యె లు 
న్పంది స్తుంచే . ఎంతే సిగ్గు |” 


(ప్రాచీన కాలంలో బుషులు మానవ హృదయాన్ని, వెలుగుతో నింపడమెలాగో 
ఆ రహస్యాన్ని (గ్రహించినట్లు తోస్తుంది ఓం అనే మంతాన్నీ, దాని ధ్వని 
తరంగాలనూ అందుకోసం వాళ్ళు ఉపయోగించారు. ఆధునిక చేతనని కూడా 
అలాగే ఒక మండ శబ్దం ద్వారా జ్ఞాన కాంతి ప్రావితం అయ్యేలా మార్చడానికి 
వీలవుతుందా ? సత్యాన్ని (ప్రకాశింప జేధాం, హృదయంలో అగ్ని (ప్రజ్వ 
లిస్తుంది,”” అంటాడు భారతి. మానవ మప్తిమ్మాన్ని ఒక మెరిసే బంగారు 
సాధనంగా, సృజనాత్మకమైన మంచి తనాన్ని పెంపొందించడానికి అనువుగా, 
మార్చమని దిష్యశక్తుల్ని అర్ధిస్తాడు “శకి” అనే పదాన్ని వల్లించమంటాడు. 
అమృతభాండాన్ని అందుకోమంటాడు  ోశబ్దంి” అనే భారతి గీతం, కవి 
హృదయపు లోతుల్లో నుంచి వెలువడిన తదాశయ ధ్వానం 


పార్టివమైన (ప్రకృతిని పరివర్తనం చెందిస్తూ, ఆ అనుక్రమంలో మృత్యువు 
సరిహద్దుల్ని అధిగమించాలనే కోరిక, ఆయన [వాసిన ఆత్మకథా (ప్రధానమైన 
రెండు రచనల్లో మనకు స్పష్టంగా గోచరిస్తుంది అవి, ోోస్వష్నంి”, ోోభారతి 
అరవై. ఆరు” అనేవి. భారతి స్నేహితుల్లో సిద్ధులైన వారిని గూర్చిన పరిచయం 
అందులో ఎక్కువ ఆస క్రికరంగా ఉన్నది. భారతికూడా ఒక సిద్దుడే, మృత్యు 
వును జయించే ప్రయత్నంచేస్తూ, ఆ (ప్రయత్నంలో విజయం పొందాడనే చెప్పు 
కోవాలి తమిళ దేశంలో తనకు పూర్వులెన కవులవలెనే ఆయన కవిగా అమర 
త్వాన్ని పొందగలిగాడు. దృఢమైన ఆశా భావమూ, ఆత్మయొక్క అనశ్వరత్వంలో 
అచంచల విశ్వాసమూ, మనకు కూడా అమరత్వాన్ని (పసాదించగలవు ; 


“తం మళ్ళీరాదు, వనూరులారా |! 
దుఃఖంలో మునిగి పోతారెందుకు, 


బహుముఖ సాహిత్య నృష్టీ 49 


గత నృృతులచే సర్ప దష్ట్యులె ? 
గ తాన్ని పలక రించవడ్డు 
విశ్యానం చెంచుకోండి 
“మనం ఇవేళ మళ్ళీ పుట్టాం |” 
లోకంతో |కీడిస్తూ ఆనందంలో జీవిద్దాం, 
మూరు నామాట వినకవోశతే ఎట్లా? 
మో మ స. మళ్ళీ మరావి తే వం (వ యోజనం 2౨? 
భారతి వచన కవితలు వాటికవే (ప్రత్యేకమైనవి రవీ _డ్రనాధ టాగూర్‌ నోబెల్‌ 
బహుమతి పొందినప్పుడు భారతి టాగూర్‌ కవితల్ని తమిళంలోకి అనువదించాడు, 
ఉదాహరణకు జాతీయ విద్యను గూర్చిన కవిత, కధలలో కొన్నీ, “ది సెంట్‌ 
మూన్‌*లోని బండికలూ అనతికాలంలోనే టాగూర్‌ శైలి భారతిని (పభావితుణ్ణి 
చేసింది ఆయన కప్పటికే విట్‌ మన్‌ రచనలు తెలుస, ఇప్పుడు ోగితాంజలి” 
చదివాడు ఆ వవవ  కవిత్య ధోరణిని భారతి (గహెంచాడు కాసి తినుకున్న 
ఇతివృత్తం వేరు భారతి సాహసించి వేదాల దాకా వెనక్కిపరుగులు తీశాడు. 
పాచీన బుక్కులవలె రసావేశంతో నిండి భారతి వచఎ కవితలు ఆనంద మాధు 
ర్యాలతో పరవళ్ళు తొక్కుతవి వేద కర్మలలో “మధు విద్య”ను జ్ఞాపకం తె స్తవి, 
మనల్ని పరివెప్టించి ఉన్న (పకృతి సౌందర్య రేబలు భారతిని కవ్వించి, ధారా 
పాతమైన సంగీతాన్ని ఒలికించినవి అది రసావేశంతో చేసిన నృత్యం: చేతన 
యొక్క విశాల భూముల్లో శక్తితో నిండిన శబ్దాల ఉల్కాపాతం$; అక్కడ దైవ = 
మానవ సంయోగం అద్వైత స్థితిని పొందుతున్నది. 
“అన్ని జ్యలింవసీ._ 
ధర్మాగ్ని, FREE 
(పాణాగ్ని, తపోగ్ని, 
యజ్ఞాగ్న, 
కోపాగ్ని, వికోథాగ్ని, 


అనాచారాగ్ని 


50 భారతి 


అన్నీ ఆర్బ్చిసాం, 

అన్నీ రథీ సాం, 

అన్ని వాసిసాం, 

శ అన్నీ, నువు జీవన నహాచరివి, 
నీకు మా వస్తుళ.”” 


ఈ వచన కవితలు, భారతి పాండిచ్చేరిలో గడిపిన రోజులో, ఆయన్ని 
వేధించి (ప్రతికూల పరిస్థితులను తిరస్కరిస్తూ (వ్రాసినవి. ఇవి ఆరు గుచ్చాలుగా 
ఉన్న వి- దృశ్యం", “ఈశ క్రి”, పవనం”; “*“సాగరంి”, ““పృధివీ దృశ్యం, 
“స్వచ్చ” అదృశ్యం") (ప్రకృతిలోని అనంతమైన వైవిధ్యాన్ని చూచి భారతి 
పొందిన ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేస్తుంది శక్తి” ఆ అద్భుత దృశ్యం 
వెనుక సూత్రధారిణిమైన శక్తిని అన్వేషిస్తుంది. పవనం”, సాగరం” లో 
చుట్టూవున్న జీవితం తాలూకు వాస్తవిక వర్ణనలూ, పాండిచ్చేరి సముద్ర తీరంలొ 
సాగరాన్ని చూస్తూ సము[దపు గాలిని ఉచ్చ్వసిస్తూ ఆయన గడిపిన క్షణాల 
అనుభూతీ ఉన్నాయి. “పృధివి దృశ్యంి”, “స్వేచ్చి” రచనలో మానవుని 
పతనానికి కారణాలను వివరించే (ప్రయత్నం కనిపిస్తుంది = మానవుడు 
అసత్యంలో (బతుకుతూ, తోటి మానవునితో స్పర్ధిస్తూ పోరాడుతూ, అజ్ఞానంతో 
కప్పబడి ఉండడమే అతని అధోగతికి హేతువు, దేవతల సభలో ఇం(దుడిలా 
అంటాడు : 


“రయముగాలకు పూర్ణం, మబ్బువంటి దుష్ట శక్తి 
మానవుని కోనం మనం వర్పర చిన 
సర శుభాలనూ హారించింది. 
“-జీవతలు నిర్వీర్యులు, దై త్యులు బల శొలురు, 
ధర్మం నివ్వ యోజనం, అధర్మం గట్టిది, 
నత్యం వనికిమాలినది, అసత్యం నింజి నది, 
నంతోషం నళి స్తుంది, దుఃఖం డాన్ని జయి స్తుంది”. 


బహుముఖ సాహితి సృష్టి క్‌! 


వృధివీమై పావం ఇలా పుట్టింది, 

మానవజాతి కలవరవడింది, 

విశ్వామిత్ర, వశిష్ట, కశ్య పాది దివ్యబుషంల 
నుహాత్తర వాణి అంతరించింది, 

కుహానా మతాల (వబోధం విజృంభించి 

మనిపి. గంగను కోరితే, మృగ తృప లభించింది,” 


ఈ వచన కవితలు చివర ఆశాభావంతోటే ముగుస్తాయి. నిరాశాపూరితమైన 
ఆ సన్నివేశంలో, వసుపతి అనే ఆథునిక యువకునికి, వాయుదేవుడు దీర్హాయు 
వును, ఇం_దుడు మేధాశ కిని, సూర్వుడు జ్ఞానజ్యోతిని (పపాదించడంతో వారం 
దరి ఆశీస్సులను పొందిన ఆ యువకుడు భారత జాతి పునరుజ్జీవన తపశ్న్శర్యకు 
సంసిద్దుడాతాడు అప్పుడు వసుపతి వేదపురి సము(దతీరాన నిలబడి భవితవ్యాన్ని 
గూర్చి యిలా గానం చేస్తాడు = ఇది భారతి పొండిచ్చేరీ సము్యదతిరాన స్వయంగా 
పాడిన స్వీయ చరితాత్మక సన్నివేశమే తప్ప మరొకటి కాదు; 
“ఛభయాసురుని గెలువ 
నడచి వచ్చిన పై న్యమౌా, 
కళా మధువు సేవింవ 
పొంగి వచ్చిన ఆనందమా, 


{93 
ప! 


రౌ, వెన్నెలా, రా 


అధ్యాయం ర 


భారతి వనన కథా సాహిత్యం 


భారత [కధానంగా కవి గానే (పసిద్దుడై నప్పుటెక, ఆయన ఆదునిక తమిళ 
వచన నిక్మాత కూడా అని చెప్పాలి ఆయన చెతిలో భాష, ఉక్కువలె గట్టెదిగా, 
గాజువలె పారదర్శకమైనదిగా మార్పు చెండి (పతి భావచ్చాయను సవ్యంగా 
వ్యక్తం చెయగల శ_క్టిసి సమకూర్పుకొన్నది. సముక్వాలమైన ఆయన పథతికా 
రచనలు రాజకీయాలను ఇంటింటా (వపెరోజు చర్చింపబడే విషయంగా మార్చినవి 
ఇంగ్లీషు చదువుకొన్న మేధావివర్గాల ఆలో చనారితుల్మి మారుమూలల్లోవున్న అమిళ 
పారకులకు పరిచయం చేసినవి అనువాదాలు, వ్యాసాలు, కధలు, నివేదికలు, 
సాహితృపరమైన తేలిక రచనలు - ఆయన మహత్తర లేఖినినుంచి ధారాపాతంగా 
వెలువడిన వెన్నో! ఆ రచనల్లో చాల భాగం, రకరకాలైన మారుపేర్లతో (వ్రాసి 
నందువల eas కష్టమైనప్పటికి, ఆర్‌ ఎ పద్మనాభన్‌, పెరియ 
స్వామి తూరన్‌, సి, విశ్వనాధ అయ్యర్‌వంటి భారతి అభిమానుల నిర్విరామ కృషి 
వల్ల భారతి వచన ప. సముదాయము నేడు వెలుగులోకి తేబడి, గొప్ప నిధా 


నమై వున్నది. 

భారతి వచనంలో నిరంతర కాంతి (కుభను విరజిమ్ముతున్న ఆగ్ని ౩ = 
అకలంకమైన దేశాభిమానమూ, (పజ్వలించే సంఘ సంస్కరణదీక్షా ఆయన 
దేశాఖిమాన రచనల్లో ఆనాటి సమకాలీనత (ప్రతి ఫలించినప్పటికీ, సంఘ సంస్క 
రణ రచనల్లో అంతకు మించిన సందర్భ శుద్ది, అంటే ఈ నాటికి అన్వయించే 
గుణం, కనిపిస్తున్నది. ఇదివరకే పేర్కొన్నట్లు, ఆయన ముఖ్యంగా రెండు దురా 
చారాలను ఖండించాడు ః స్తిలను తక్కువ చూపు చూచి కష్ట పెట్టడం; అస్పృశ్వు 
లకు జరిగే దురన్యాయం తాను (ప్రబోధించే మాటల్ని తన ఇంటిలోనే అచర 
ణలో (ప్రవేశ పెటి థై ర్యమూ, నిశాయితీ అయన కుండినవి స్త్ర్రిలకు సమాన (పతి 
పత్తి కల్పించమని పురుషుల్ని ఉద్దేశించి (కుబోధించాడు విద్యావతులై చక్కని 
జీవనం సాగింవాలని ఆశిస్తున్న స్త్రీలను (పోత్సహించమని అభ్యర్థించాడు. మన 


భారతి వచన కథా సాహిత్యం కశ్రి 


ఇళ్ళలోనే స్త్రీలు గాలి వెలుకుకూవసి, తడెయారని ఏంఒ “దులో టందిలుగా 
(మగ్గుతూ వుండి, “శక్తి హూజి అ, మ దేం. *'బవఎంమాశలి అనీ “ప్నలు 
శారానిక్‌ ఆక ర్థిఆ కాదూ, 
వున్నది! భారతి దృహైలో దేశే సంస్కృతిని కాపాడగలిగిన దక్షత స్త్రీల శవువ్చ ది 
అది వారికే దక్కాలి, స్త్రీలను విద్యావతులగు చేయడమే కాదు, బాల్యవెదాహాల 
దుదాచారాన్ని ముఖ్యంగా అంతం చెయ్యాల ఆయన (వబోధించాడు ఆ దురా 
చారంవల్లనే చాలమంది ఇళ్ళల్లో దుఃఖ బాజనులైన వితంతువులు వుండడం 
సంభవించేది. ఈ విషయమై గట్టిగా వాదిస్తూ వాయడమేకాదు ఆయన “చంది 
కాయిన్‌ కధె” అనే నవలకూడా ఆ ఇతివృత్తంతో (వాశాడు 


ప ఓ ల 
వరొకవైప్పు క్తి పవి తదు రె" టైగా ఆదెానసూాాండజత. అంత అ “ంఒద్దంగా 
x 


కాని చం[దికై కధ ఆయన పూ ర్తిచేయలేకపోయాడు. ఈ అస-పూ రి 
నవల, భారతికి ఈ పక్రియలోగల (పకిభా విశేమాల్నిగూర్చు మనం అభ్మిపాయం 
ఏర్పరచుకోడానికి చాలినంత లభించే వున్నది గప్ప వాన్తవికతా రచయిత లక్ష 
ణాలు ఆయన కున్నాయని చెప్పాలి లభించిన తొమ్మిది అధ్యాయాలూ, ఆయన 
కధన శిల్పానికి గల జవసత్వాలకు తార్కాణగా నిలుస్తున్నవి నవల 1901లో 
ఒక మారుమూల తమిళ (గామంలో సంభవించిన భూకంపంతో, అందులోంచి 
(బతికి బై టపడ్డ ఒక వితంతువూ ఆమె మేనకోడలు చ౫(దిక పా_తల.గా, (ప్రారంభ 
మౌతుఎది. ఆ వితంతువు జీవనోపాధికోసం మూడేళ్ళు అగచాట్లు పడుతుంది. ఆమె 
జి. సు్ముఒహ్మణ్య అయ్యర్‌, విళశలింగం పంతులు (ఇద్దరూ చారి తక పురుషులే) 
వంటి సంఘ సంస్కరల సాహాయ్యాన్ని ఆర్థించి, చివరన విశ్వనాధశర్మ అనె 
వ్యక్తిని వివాహం చేసుకుంటుంది అతను పూర్వాశ్రమంలో సన్యాసి. వాళ్ళిద్దరూ 
సుఖంగా దాంపత్వ జీవితం గడుపుతూ, చందికవను తమ సాంతవిడ్డలాగా చూచు 
కుంటుండగా, శర్మకు మతిచలిస్తుంది అక్కడితో కథ నిలిచిపోయింది. 


నవలలో (ప్రధానమైన భాగం చం(దికను ఆధునిక ఆదర్శ బాలికగా రూపు 
రేబలు తీర్చిదిద్దేందుకు ఉద్దేశింపబడినట్లు తోస్తుంది. కాని మనకు మిగిలినది: 
కేవలం ఒక నితంతువుయొక్క పునర్వివాహమూ, ఆ వివాహానికి ముందు జరిగిన 
వాస్తవిక సంఘటనలూ, వాటితోపాటు యధార్థ జీవితంలో సంస్క ర్తలుగా (ప్రసిద్దు 
లైన అయ్యర్‌, పంతులూ పా।తలుగా (ప్రవేశ పెట్టడమూ. అందులో భారతి వేసిన 
(కశ్న ; “సాంసారిక జీవితమా? సన్యాసమా 1)” అనేది ఒక విశేషం, ఈ విచి 


ఫ్‌ శ్వ భారతి 


కిత్సకు ఆయన్ని (_హేరేపించిన కారణం - తాను స్వయంగా కుటుంబాన్ని 
పోషించే 'పయత్నింలో ఎదుర్కొన్న కమ్షాలు కావచ్చును; శ్రీ అరవిందులవంటి 
సిద్ధి పొందిన ఒక గొప్ప యోగి చేరుకలోనే ఉండడం కావచ్చును సన్యాసం, 
కాషాయ వస్త్రధారణంవంటి బాహ్వ (ప్రకియలమీిదే ఆధారపడితే, వ్యిలో అణచ 
బడిన కోరికలు ఆకస్మికంగా చెలరేగినప్పుడు, వృదక్రి మనళ్చాంచల్యానికి గురి 
కావచ్చును ఇత్యానందుడు తిన సన్యాసి వస్తాంలను విడనాడి, విశ్వనాధశర్మ 
చురుతో విశాలాక్షిని వివాహం చేసుకొన్నప్పుడే అతనికి జీవితంలో ఆనందమూ 
ఆత్మశాంతి లభించినవి ! 

చం(దికను గురించి మూడేళ్ళ బావికగా ఒక ఎన్న వర్ణన మా(తమే 
ఉన్నది: 

“ఆమె నవ్వు గులాబీల చిరునవ్వు కరదరణాలు పసిడి మోము వెన్నెల. 
కంరస్వరము గంధర్వుల స్వర్ణ వీణా నాదము. కదలికలు అప్పరల నృత్య విలాస 
భంగిమలు.” ”* 

భారతికి ఎక్కువగా చిన్న కథలు వాసేందుకు తగిన తీరికగాసీ, ప్రశాంతి 
గానీ ఉండేదికాదు కానీ (వాసిన కొన్నింటిలోనూ ఒక తీవమైన దీక్ష కనిపిస్తు 
న్నది (స్వర కుమారి” అందుకు ఒక చక్కని ఉదాహరణ, ఛాందసుడైన 
మనోరంజన్‌, స్వర్ణ కుమారి అనే (బహ్మ సమాజానికి చెందిన యువతిని (కేమి 
స్తాడు ఆ అమ్మాయి తండి ఆమెను మరొక _బహ్మ సమాజ మతస్టుడైన హేమ 
చందర్‌కు ఇవ్వాలనుకుంటాడు హిందువులను మూఢాచారాలనుంచి విముక్తుల్ని 
చేయాలని [బహ్మ సమాజం చక్కని సంస్కరణలను (ప్రవేశ పెట్టిన మౌట నిజమే. 
కాని కొందరు (బ్రహ్మ సామాజికులు అంతటితో ఆగక, పాశ్చాత్యుల దురభ్యాసా 
లను మైతం అనుకరించారు. హమచందర్‌ జంకలేకుండా మాంసాహారాన్ని 
మద్యపాొనాసన్నీ ఆలవరచుకున్నాడు. స్వర్ణ కుమారి అతన్ని కాదనడంలో ఆశ్చర్య 
మేమీకేదు మనోరంజన్‌, స్వర్ణ, ఇద్దరూ ఏకం అయ్యె ముహూర్తం సమీపించి 
నప్పుడు, మనోరంజన్‌ దైవ సమానుడైన తిలక్‌ రాజకీయ సిద్ధాంతాలను వ్యతిఠే 
కించినట్లు ఆమెకు తెలుస్తుంది తెలియగానే చేశాభిమానిగా తప్పుదారిపట్టినాడని 
అతి ఆమె నిష్కర్షగా తింస్కరిస్తుంది 

సంభాషణ (ప్రధానమైన రచనలు కూడా కొన్ని ఉన్నాయి భారతికీ ఒక 
నంబూ(ది బ్రాహ్మణునికీ జరిగిన సంభాషణ అందులో ఒకటి, కేరళలో నడచిన 


భారతి వచన కథా సాహిత్యం ర్‌ఫ్‌ 


పంఘు సంస్కరణో ద్వమం (ఎస్‌. ఎస్‌, డి. పి యోగం) యొక్క కూ ర్తి స్వరూ 
పాన్ని నూర్చి వివరంగా ఈ నంభాషణ తెలియజేస్తుంది కేవలం చితమైన 
ఊహలే (పధానంగాగల కధలు, “చం డతీవుి” వంటివి, ఉన్నాయి ఎ వంకతో 
నైనా సరే భారతి తనకు నచ్చిన సిద్ధాంతాన్ని పనోధం చేయడానికే అస్నింటా 
ప్రయత్ని స్తాడు. ఆయన చు వర్ణనల్లో తరచు హేళనాత్మక విమర్శ మిళితమై 
ఉండి, మన చుట్టూ ఉన్న మనుష్యులే, వారికి సహజమైన లోపాలతో, మూరి 
కట్టి స్పష్టంగా కనిపిస్తారు ఆరోవంతు” అనేది కొంత పెద్ద కధ; వర్ణ సమాన 
త్వాన్ని శుబోధిసూ, జాతి పునరుజ్జీవనానికి (బహ్మచర్యమే కీలకమైన సాధనమని 
చెబుతుంది. ఇందులోని నాయకుడు గోవిందరాజన్‌ (బహ్మసామాజికుడనీ, వందే 
మాతరం ఉద్యమంలో పాలభొన్నాడనీ, అతడు (కేమించిన కన్య తండి అతణ్ణి 
తిరస్కరిస్తాడు. ఈ కధా నాయకుడు చేసిన దేశయాతలో విశాల భారత దేశ 
దృశ్యాలు వర్ణింపబడినవి. అవి గర్వంతో _పేమతో భారతి తన కళ్లతో దర్శించిన 
దృశ్యాలే “ఆరోవంతు” కధలోనే దేశంలోని అస్పృశ్య (ప్రజానీకం (ప్రస కి 
కూడా ఉన్నది కధా నాయిక ఈ అభాగ్య భారత పుతుల కమాల్ని తీర్చే 
దీక్షతో సేవానిమన్నయై ఉంటుంది. ఆ సమయంలోనే కధా నాయకుడు 
రాజకీయాల్లో చేరి దేశాభ్యుదయం కోసం పాటుపడతాడు, చాలా కష్టాలూ పరీ 
క్షలూ ఎదుర్కొన్న తరువాత వీళ్లిద్దరూ, మీనాంబాళ్‌ గోవిందరాజన్‌లు, కలిసికొని 
వివాహమాడి భారతదేశ జాన్నత్యం కోసం పాటుపడేందుకు కంకణబద్దుత్రాతారు. 
వాళ్ల జీవితాల్ని ఓక (పత్యక్ష యజ్ఞంగా భొవించమని అశ్వినీబాబు చెబుతాడు 

అస్పృశ్యతా నిర్మూలనం వస్తువుగా కల్గిన కధల్లో “ఐదు బురుజుల కోటి 
అస్బృశ్యుల్ని ( హరిజనుల్ని) నిర్హక్ష్యంచేసి తిరస్కరించడంవల్ల, దేశనిర్మాణ 
యత్నంలో ఎటువంటి లోపం కలుతున్నదో చక్కగా నిరూపిస్తున్నది కోటకు 
నాలుగు బురుజులు గట్టివ, అంటే (బాహ్మాణ, క్ష(తియ, వైశ్య, శూద వర్గాలని 
భావం కాని ఐదవ బురుజుమట్టిది కావడంవల్ల శ(తువు దాని ద్వారా నులభంగా 
లోన (ప్రవేశించి దేశాన్ని కొల్ల గొట్ట గల్లుతున్నాడు. ఐదవ బురుజు అనగా “పంచ 
ములు”. భారతి తర్వాత ఏ కథకుడు కూడా సంఘ సంక్కరణనూ సృజనాత్మక 
భావననూ ఇంత చక్కగా మేళవించి, పారకులను ఆకట్టుకునే కధను చి త్త(దుతిని 
కలిగిస్తూ ఆలోచన పురికొల్సె విధంగా రచన చెయ్యలేదని చెప్పవచ్చును. ఆనాటి 
అపోహల్ని తొలగించేందుకు భాషలోని కొన్ని పదాలకు అలవోకగా వ్యుత్పత్తి 
అర్జాల్నీ వ్యాఖ్యానాల్నీ కల్పించాడాయన ఒక్క ఉదాహరణ చాలు; 


56 భారతి 


కక కళ్పుద్యయా) అనేశ శబ్దం అవమాంకరమెందిని భావించి కొందరు దాని 
బదులు “పంచమి అనే 'బ్రాస్ని వాడుతారు నేన కూడా అప్పుడప్పుడు “పంచమి 
అనే అంటాను కా “పరయా అనన ఎమిళనాడులొ విళ్చను అనాది నుంచీ 
పిలుస్తున్న పేరు ప అంకె దస నారా పూర్వకాలంలో ఈ వర్దాని3 
చెందిన వారు, జలు యుద్దయా తకు బై 
అది వారికే చెండన గౌరవం మ(డాసులో “పరయా సమాజం ఒశెది ఉన్నది 
“పరయా?” ఆని వ్యవహరి వడిం ఆక 
దోపితే 


చివరగా భారతి (వ్రాసిన జంతు (పపంచం కధల్ని మం గుర్తించాలి 
“కుల్‌ పొట్టూిలోనూ, భారతి వాసిన ఇతర పాటల్లోనూ, చెట్లు చేమల్ని 
గురించీ పిపపక్ష్యాదులను గురించి ఆయన [వాసిన విధానం త్త, ఆయనకు 
కట్టు కధల (ప్రక్రియమీద (ప్రత్యేకమైన అభిమానం ఉన్నట్లు తెలుస్తుంది దానికి 
(సేరణ “పంచ తంశత్రంి” నుంచి వచ్చింది ఆయన (వాసిన *నవతం(త 
కధలు” దాగిన సత్యాలను వెలికితెసి వివరించే తెలివైన్నపయత్నం, అని 
చెప్పాలి రోజా అనే సర్పకన్య సాహసాలూ, మణి అయ్యర్‌ బుద్ధి కుశలతతో 
వేసే ఎత్తుగడలూ, వివేక శాస్త్రి పన్నె తంతాలూ మనల్ని ఆక ట్టుకుంటాయి ఈ 
కధల్లోని నితిని గూర్చి శాస్త్రి చెప్పిన సారాంశం ఆలోచింప దిగింది . 


“దైవంపట్ల భక్తి ఎప్పడూ ఫలితాన్నిస్తుంది కాని ఆ భక్రికి అవగాహన 
తోడు కావాలి. అజ్ఞానుల విశ్వాసానికి ఆ శక్తి ఉండదు మొదట మంచి జ్ఞానం 
కోసంమనం దేవుణ్ణి |పార్థించాలి (పపంచ జ్ఞానం అన్ని సంపదలకూ మొదటి 
మెట్టు. అదిలేనివాడు (గుడ్డివాడే నిజమైన బ కికి ప్రపంచ జ్ఞానం అనే ఇంగిత 
జ్ఞానం ఎప్పుడూ తోడై ఉంటుంది *’ 


అధ్యాయం 10. 
(పబోధాత్మకాలూ, తాత్తి్యకాలూ 


భారతి గోజ్ఞాన రధంి” మామూలు సాహిత్య విమర్శ సూూతాలకు లొంగే 
రచన కాదు కధాత్మక రూపకం, ఆదర్భ రాజ్యం, ఊహా వై చి(తి, వాస్తవికత. 
ఈ అన్నింటి మిశ్రమంగా హాస్య దృష్టి మేళవింపుకో తయారైన రచన. ఇందులో 
రచయిత జ్ఞాన రధమెక్కి చిత్తవృత్తి అనే _పేయసితో కలిసి పయనిస్తాడు చిత్త 
వృత్తి (పక్కన ఉండడంవల్ల “* ఉపశాంతి” లోకంలో అతనికి [ప్రవేశం లభించదు 
“గంధర్వి?” లోకం అతనికి స్వాగతం చెబుతుంది. అక్కడ వెన్నెల కిరణాలు 
సంగీతం ఆలపిస్తాయి. సర్వమూ లావణ్యంతో మెరిసిపోతూ ఉంటుంది : 


“అదిగో; సముద్రం తరంగాలు మెరుపు తీవెల్లా మారుతున్నాయి వెన్నెల్లో, 
ఓడలు తెల్లని పూలరాసుల పర్వతాల్లా ఉన్నాయి. దూరంలో చిన్న పడవలు 
హంసల్లా తేలియాడు తున్నాయ్‌. పైన చందమామ, వెండి మబ్బులు కొన్ని 
మబ్బులు విప్పారిన వలలు. కొన్ని నురగలు కక్కే అలలు, పువ్వులు విరజిమ్మి 
నట్టుందొక మబ్బు. కొన్ని మబ్బులు ఆకసపుటద్దంలో పడవల (_పతిబింబాల్లా 
ఉన్నాయి. తారలు! ఆకసపు కడలిలోకీ ఒలికిన రత్నాలు! ఆనంద బండాలు! 
ఆకాశ సరసిలో విరిసి, చిత్త మధుపాలచే అన్వేషింపబడుతున్న అసంఖ్యాక 
వుష్పు సందోహం! అనంతాకాశం అనంత సత్త్వంతో సంగమింవినప్ప్తుడు చెల 
రేగిన ఉల్కాపాతం !* తర్వాత రచయిత సత్యలోకాన్ని (ప్రవేశిన్తాడు ఆ లోకపు 
కీ వతకు తట్టుకోలేక భూలోకానికి తిరిగి వస్తాడు. అక్కడ మనుష్యుల తొక్కిస 
లాటతో నిండిన మురికి వాడల్నీ, మధ్య తరగతి వారి అగచాట్లని వర్షిస్తాడు వీలైతే 
రచయిత విటినుంచీ తప్పించుకొని పారిపోవాలనుకుంటాడు. మళ్ళి తన రధం 
ఎక్కి “ధర్మ” లోకంలో విహరించేందుకు వెడతాడు. అక్కడ డాంటే కవి వర్ణించిన 
దృశ్యాల్లాంటివీ, అందులో రచయిత తాను నరక యాతన పాందిన స్వష్నాను 
భూతీ, వర్ణింపబడింది తద్ద్వారా, తుచ్చమైన కోరికల పర్యవసానం మృత్యువు 
కాదు, “బతుకులో చావు వంటి పీకల, అని ఆయన (గహిస్తాడు. ఆ స్థితిని 
ఆత్మ నైచ్యానికి పరాకాపయైన భయానక స్థితిగా తెలుసుకుంటాడు. వెంటనే అగ్ని 
(ప్రవేశంచేసి, చిత్తవృత్తి తాలూకు మాలిన్యంనుంచి పునీతుడ్డై “యమి ధర్మమూర్తి 

B—4 


ఫ్‌రి భారతి 


సన్నిధిని చేరుతాడు. అ ధర్మమూర్తి బాలగంగాధర తిలక్‌ పోలికల్లో కనిపిస్తాడు ! 
జాతీయ రా=కీయాలో తనకు నాయకుడైన మహావ్యకక్షికి భారతి అర్పించిన నివాళి 
యిది. కణ్వ మహర్షి వర్ష ధర్మాలనుగూర్చి వివరించి దేశభక్తుని కర్తవ్యాన్ని గూర్చి 
భారతికి [పవోధిస్తాడు. (ప్రపంచంలోని కశ్మలం అనుకున్నంత మా[తాన తొలగి 
పోదు. దాన్ని దరిజేరనీియకుండా మానవుడు నిరంతరం (ప్రయత్నించాలి. ధర్మ 
మార్గం సూక్ష్మమై కత్తిమీద సాములా ఉంటుంది. దాన్నుంచీ ఏకించిత్తు తప్పి 
(వవ ర్రించినా ధర్మలోకంనుంచి చ్యుతి తప్పదు 

“తరాసు? (త్రాసు), “సుమ్మి? (విశ్రాంతిలో) అనేవి రెండు వ్యాస గుచ్చాలుం 
సులభమైన శ లిలో (వాయబడిన ఈ రచనలు మనల్ని లోతుగా ఆలోచింపజేస్తాయి. 
భారతిచెప్పే (పబోధ వాక్యాలు ఎన్నో స్మరణీయాలై ఉలేభింపదగినవిగా వున్న 
ప్పటికి, ఇక్కడ ఒక్క ఉదాహరణ మామే ఇస్తాను 


“ధనంకంటే కీర్తికోసం నేతపని చేబూనడం ఉదా త్తమైన విషయం. ధనం 
మంచిదే, కాని చేసే పనిలో నేర్పు అంతకంటే ఎక్కువ విలువైనది. కవిత్వం(వామై 
బెనారస్‌ పట్టునేతలాగా వుండేట్లు (వాయాలి. లేదా కర్షకులు కట్టుకునే ముతక 
ధోవతిలా వుండేటట్లు (వ్రాయాలి. మరమగ్గాల నేతవల లాభంలేదు. మసిన్‌ గుడ్డకు 
మన్నికలేదు కవిత్వంలో సత్త్వం, విస్పష్టత, ఉదాత్తత, లోతు, వ్య క్రిత్వం తప్ప 
కుండా వుండాలి. దానికి కొంత రంగుకూడా జోడించవచ్చు, కాని రంగులేకుండా 
తయారు చేయగలిగితేనే మేలు.” 


పతంజలి “సమాధి పధంి, వేదాల్లోని “బుక్కులు, విటిని గురించి భారతి 
చేసిన వివరణలూ, “భగవద్దితికు (తమిళ తరుమాతోబాటు) ఆయన (వాసిన 
కీరికా;ా ఆయన వచన లి ఉత్కృష్టతకు మచ్చు తునకలు. నిదానంగా, తేట 
తెల్లంగా, శక్రిమంతంగా భావానుగుణంగా తీర్చిదిద్దబడిన శైలి ఆయనది. ఎంతో 
గహనమైన భావాలు కూడా అలతి పదాలతో వ్య క్షంచేసే శైలి. “గీతికు (వాయ 
బడిన పీరికలో ఈ గుణం మరీ చక్కగా తెలుస్తున్నది. సన్యాసియొక్క వై రాగ్యాన్నీ, 
భౌతకవాడియొక్క నా స్థికత్వాన్నీ తప్పించుకుంటూ, ఎంతో చాకచక్యంగా భారతి 
“గితియొక్క మూల సందేశాన్ని “కర్మ సన్యాస యోగంి”గా వివరించాడు. జీవి 
తాస్పి నిరాకరించడం ద్వారా మనిషి జ్ఞాన సిధి పొందజాలడు. “సంసారంిలో 
వుంటూనే కర్మ ఫలితాన్ని ఆశించక పోవడం ఒక్కటే దానికి మార్గం. నిత్య జీవి 
తంలో పరిశుద్ధంగా వుండడం ద్వారానే దివ్య జీవనం సాధించేందుకు వీతౌతుంది. 


అధ్యాయం కత 
ఇంగ్లీషులో వచనవరా, పద్యమూ 


హైస్కూలు విగ్యార్దిగా వున్నప్పుడు భారతికి ఇంగీీషు భాషమీద గట్టి 
విముబత్వమే వుండేది కాని తర్వాత బెనారస్‌లో గడిపిన రోజుల్లో ఆ భాష 
యొక్క అందాన్నీ ఉపయోగాన్నీ గహించశంతో, ఆయన మళ్ళి ఎట్రాయపురం 
తిరిగి వచ్చేనాటికి షెల్లీ కవిత్వం తలకెక్కి, పూ_ిగా ఆ మత్తులో ఉండినాడు 
తమిళ దినపత్రికలో ఉపసంపాదకుడుగా పనిచేస్తున్నప్పుడు, రాజకీయ తా త్రిక 
ఉపన్యాసాలను తమిళంలోనికి తరుమా చేయడం ఆయన పనిలో భాగంగావుండేది. 
అందువల్ల ఇంగ్‌షు వచనంలోని శబ్రలయమీద ఆయనకు ఆసక్రి ఏర్పడింది. 
తర్వాత పాండిచ్చేరిలో శ్రీ అరవిందులతో పరిచయం ఏర్పడ్డాక ఈ ఆస_క్రి మరింత 
ఎక్కువైంది. శ్రీ అరవిందులు భాషకు (ప్రభువు. ఆయన ఇంగ్లీషు అత్యంత (ప్రతి 
భతో (వాయడం భారతిని (ప్రభావితుడ్ని చేసింది. భారతి ఇంగ్లీషులో అప్పుడప్పుడు 
(వాసినవీ, ఆయన ఇంగీషులోకి తర్జుమాచేసినవీ రెండు సంపుటాలు దాకావున్నవి= 
కన్ని, ఇతర పద్యాలూ, అనువాదాలూ,”? వ్యాసాలు, ఇతర వచన రచనలు.” 
ఇప్పటికి అర్ధ శతాబ్దపు నాటివై నప్పటికీ, ఈ రచనలు ఆధునికతతోను, జీవకళ 
తోను, కొత్తదనం కలిగివున్నవి భారతి తన పద్యాల్ని తానే తర్జుమా చేసుకోవడం 
ఒక విచిత్రం. ఉదాహరణకు ఈ (కింది ఖండికలో ఎగసిపడే శబ్ద లయను 
చూడవచ్చు : 


Deep Attraction thou to me, 

Living Magnet | to thee; 

Thou to me the Veda pure 

And |! to thee the Knowledge sure, 
Voice vibrant of the world’s Desire, 
O Krishna, Love, all-qurckening Fire, 
in utter stillness, here, 1! see 

Thy face that yieldeth ecstasy. 

As Life to Pulse, and Gold to rings, 
As star to Planet, Soul to things, 
So Krnshna, Love, art thou to me, 
Thou, the Force, 1. Victory - 

And all the joys of Heaven and Earth 
inthee, O Krishna, have their birth, 
Eternal glory, endless Might, 

0 Heart of Mine, O Light, O Light | 


60 శార తి 


“గావ్ప ఆకర్షణ నీవు నాకు, 

నజీవ కాంతం నేను సికు 

పీవు నాకు వేదం అచ్చం 

నేను నీకు జ్ఞానం విజరు 

లోకం వాంఛలు నినదించే నీకంఠం 

ఓ కృష్ణా, (పియా, నా సర్వం రగిల్చే సీతావం 

ఈ సీరవ నిన్తజ్ధ్ఞతలో కనిపించే 

సీళూవం రసోద్యేగం కలిగించె, 

స్పందనలో జీవం, నగల్లో న్వర్షం 

(గహోనికి నయ్య్మతం, జడాసికీ ఆత్మ 

కృపా, (పియా, నాకు సీవు, 

నీవు శ కివి, నేను విజయాన్ని 

న్యర్ల మ _ర్వ సుఖభోగాలన్నీ 

స్‌లో కృష్టా, ఉదయించు, 

అమరకీ రీ, అనంతళ క్షీ, 

ర్డీ నాహృదయమూ, ర్డీ జ్యోతీ, గ్జీ జ్యోతీ!” 
ఎనిమిదవ శతాబ్ది వైష్ణవ యోగుల కరినమైన కవిత్వాన్ని కూడా బైబిలులోని 
(కబోధంపలె ఆయన భామోంతరీకరించాడు : 


“వెళ్ళండి, అమరుడైన (ప్రభువు సెవచేసి జీవించండి పాటలు పాడండి, 
వేదంలోని పవితమైన బుక్కులను పాడుతూ జ్ఞాన సూ(తాలను పాటించండి. ఈ 
భూమి మహాత్ములతో సౌఖాగ్యవంతమైనది; వారిని పువ్వులతో, చందనంతో, 
సుగంధ ధూపాదులతో ఎందరో భక్తులు 'సెవిన్తున్నారు జప 

“ఈ వర్ధమాన లోకాళ్లోని వాళ్ళందరూ, ఆ కృష్ణుని మనోహర రూపాలే, 
తామర తంపరై వ్యాపించి అంతటా నిండిపోతున్నారు_దిగంబరుడై న రుదుడూ, 


ఇం(దుడూ, (బహ్మా, అందరూ వున్నారు ఆఆ కలియుగం సమా ప్రి మీరందరూ 
ఏకమై వరిని కొలవండి.” 


బ్రంగ్లీ షంలో వచనవరా, వద్యమరా 61 


భారతి ఇంగ్రిషు వచం అరవిందుల వారి శై లియొక్క ప్రక్యేకమె. నిండు 
దనాన్నీ, ముచెనూ పుణికి పుచ్చుకొన్నది. ఇందులో ఆశ్చర్యమేషిలేదు _ డిప్ప 
జీవనంి” (గంధాన్ని (బాసిన అరవిందుల వారితో పాండిచ్చెరిలో భారతికి 
ఎర్పడిన స్నేహం మనం గుర్తుకు తెచ్చుకోవాలి ఉదాహరణగా ఆత్మి సమర్పణను 
గూర్చి భారతి (వ్రాసింది చూడండి. 

“విశ్వానికి అంకితమైన జీవితాన్ని సాధించాలంబె ఆత్మసవుర్చణం విధా 
యకం. మనుష్యులు తమ ధనాన్నీ, ఆస్తిపాస్తులనూ, హక్కులనూ, చివరకు 
(పాణాల్ని, మతంకోసం వదలుకోవడానికి సిద్ధపడతారు కాని వాళ్ల మానవ 
సహజమైన అహంకారాన్ని మాతం దివ్యమైన ఆత్మ సిదికోసం వదలు కొమ్మంటే 
వాళ్లలా చెయ్యలేరు. అయితే అన్ని గొప్ప మతాలూ అలా చెయ్యమనే చెపుతాయి. 
మ ర్త్యభావన అనే సారాయి మనందర్శీ వ్యామోహితుల్ని చేస్తున్న ది కాని విశ్వ 
సత్వం అనే _ప్రజలితాగ్నెలో “నేను దూకడంవల్ల, నస్ను నేను కోల్పోవడంలేదు 
ఆ అగ్ని పరీక్షనుంచి (ప్రకాశిస్తూ మరణ విజేతగా బై టికి రావడమే జరుగుతుంది. 
సోదరీ సోదరులారా, ఆ పరంజ్యోతిలో ఐక్యం కావడం ద్వారా అమరత్వాన్ని 
పొందడానికి ప్రయత్నిద్దాం రండి *? 

ఏ విషయం చూచినప్పటికీ, అమరత్వసిద్ధి, కర్మ సిద్దాంతం, వర్ణ దురహం 
కారం, స్త్రీ విమోచనోద్యమం, భారతదేశ చారసత్వం, వాక్‌ స్వాతంత్ర్యం, వస్తువు 
ఏదైనా, భారతి మనతో ముఖాముఖిగా మాట్లాడుతూ, మన మనసుని పూర్తిగా 
ఆ కట్టుకుంటాడు. యాఖై ఏళ్లు గడిచిపోతేనం, ఈ [కింది వాక్యాలలో ఎక్కడైనా 
భావ త్వీవత పదను తగిందేమో చూడండి : 

వాక్‌ స్వాతం(త్యం, బుద్దివున్న ఏ (_ప్రభుత్వానికై నా నిజమైన సహాయ 
కారియే. మనుష్యుల గొంతుల్ని నొక్కితే, వాళ్ల గుండెలో చేదుపోసి, కరినంగా 
మార్చడం జరుగుతుంది. ఈ (ప్రపంచం అంతా మనస్సుమిదే ఆధారపడింది ః 
“భావాలే పదార్ధాలు న 


“ఒక |పాచిన భారతీయ రచయిత అంటాడు : వివేకం కలిగిన రాజు, 
పదిలక్షలమంది మూర్జుల (గుడి విశ్వాస పాతతకన్నా ఒక వందమంది ఆలోచనా 
పరుల గౌరవాదరాన్ని ఎక్కువ విలువై నదిగా భావించాలి. ఏ (ప్రభుత్వమైనా తన 
గౌరవాన్ని నిలుపుకోవాలంటే వాక్‌ స్వాతం_త్యాన్ని అన్ని విషయాల్లోనూ, అన్ని 
పార్టీలవారికీ అనుమతించడం దాని (ప్రథమ విధి. 

భారతి ఇంగ్రీషు రచనల్లో కూళనాత్మకమైన, హాస్యాత్మకమైన ధోరణి కని 
పించదు. కారణం ఆయన తమిళ భావ (ప్రపంచాన్నిగాని, సంస్కార స్వరూపాన్ని 


69 భారతి 


గాని, అందులోకి అనువదించే [ప్రయత్నం చేయలేదు. అది తమిళ రచనల్లోనే 
అభివ; కంచేశాడు. ఆయన పరిధులు ఆయనకు తెలుసు పరాయి భాషలో 
హాస్యాన్ని పోషించే ప్రయత్నం చాలా కృత్రిమంగా వుంటుందని బహుశా 
భావిం వుంటాడు. అయినప్పటికి హళనాత్మక రచనచేసు (పయత్నం ఒక్కసారి 
బుద్ది పూర్వకంగానే ఆయన చేశాడు దాని (ప్రతులు బాగా అమ్ముడుపోయి, భారతి 
అనుకోని ఫలితాన్ని యిచ్చింది! శ్రీ అరవిందులు, భారతి _వాసిన ఉత్తమ 
రచనల్లో ఒకటిగా దాన్ని (ప్రశంసించారు బంగారు తోకగల నక్కి అనే ఆ 
రచన, కడుపుబ్బ నవ్విస్తూ, హృదయాన్ని కవ్వించే కట్టు కధ. దాని అంత 
రాక్టాన్ని గురించి భారతి 1914లో రెండవ కూర్చునకు (వాసిన పీరికలో ఇలా 
చెప్పాడు : 

6 ప్రాచిన హైందవులు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత జ్ఞాన శిఖరాల్ని 
అధిరోహించినటు అందరూ అంగికరిన్తున్నదే. కాని గడచిన తరం హైందవులు, 
ముఖ్యంగా ఇంగ్లీషు చదువు నేర్చినవారు, ఏ దేశమూ ఏ యుగమూ ఎరుగనంతటి 
అమాయకులై వంచింపబడ్డారని నా అభిప్రాయం. ఈ తరానికి చెందిన మేము 
చేసుకొన్న దృఢ నిశ్చయం ఏమంటే వంచకులు ఈ దేశంలో తమ వ్యాపారాలను 
నిశ్చింతగా సాగించడం యికనుంచి అసాధ్యమయ్యలా చెయ్యాలని అదే ఈ కట్టు 
కధయొక్క గుప్తార్గం ” 

ఆ కట్టు కధ ఈనాటి పరిస్థితులకూ ఆఅన్వయించేలాగే వున్నది. ఏమంటే 
గిల్లు తోకతో కనిపించే అశ నక్క కోవకు చెందిన వ్యక్తులు ఇటివల చాలమంది 
తయారయ్యారని తోస్తుంది. 

అవహేళనాత్మకమైన ఈ చిన్న రచన తప్పితే, భారతి ఇంగ్లీషులో (వ్రాసిన 
రచనలన్నీ మామూలు ధోరణిలో (వ్రాసినవే, అందువల్ల భారతి ఇంగ్లీషు వచన 
రచనల సంపుటిని పరిచయంచేస్తూ సి ఆర్‌. రెడ్డి, కె. ఎస్‌ వెంకటరమణిగారలు 
ఈ (కింది విధంగా వాయడంలో ఆశ్చర్యం లేదు: 

““భారతివంటి కవితాత్మ, మాతృభాషలో ఊహించలేని సౌలభ్యంతో 
ఆనంద విహారం చెయ్యడంనుంచి ఒక పరాయి భాషకు మళ్ళినప్పుడు, ఆత్మాభి 
వ్య క్రి పసాదించే ఆనందంకోసం ఆ_రితో (ప్రయత్నించినప్పుడు, ఆ శల్బం తీవ 
మైన అలోచనా భారంతో బరువుగా వుండడంలో ఆశ్చర్యంలేదు. కళలో కూడా 
ఆత్మాభివ్య క్రియొక్క ఉత్తమోత్తమ లక్ష్యం ఆత్మజ్ఞాన సిద్ధి ఒక్కటే అవుతున్నది. 
భగవంతునికోసమైనట్టి గాఢానుర కి, (సతి గీతంలోనూ, (ప్రతి పుటలోనూ ఇక్కడ 
గోచరమౌతున్న ది. 


అధార్థయం 1 
జీవ భాష 


(ప్రభ్యాత తమిళ రచయిత, పి శ్రీ, యువకుడుగా వున్నప్పుడే భారతి కవి 
త్వానికీ వ్వ క్రిత్వానికి సమ్మోహెతుడై , భారతిని కొలంబస్‌తో పోల్చాడు. ఆ (పఖ్యాత 
గావికునివలెనే భారతికూడా తమిళభామా సాహిత్యాల మహోజ లతను పునర 
రించి అర్వాచీన తమిళులకు ఆనంద మాధుర్యాలను అందజేశాడు లేకపోతే 
వారి భావ సంస్కారం, శతాబ్దాలుగా, అనుకరణ, చర్విత చర్వణం (పధానమై, 
నవ్యతను కోల్పోయిన కవిత్వంతో, మృతృ్మపాయమై వుండినది ఒక విధంగా ఆయన 
చేసింది కవితా స్వాతంత్యాన్ని (పకటించడం, అంటే గతంలోని నికేుధాలనుంచీ, 
రసహినమైన శుష్కధోరణులనుంచి, విముక్రిని చాటడమే. అంతే కాకుండా అది 
పురాణాల సంప్రదాయానికి కట్టుబడిన బలహినతనుంచి బైటపడటం కూడా 
అయింది. తమిళ సాహిత్య సిర్మాతలై న మహ త్తరమూ ర్తి త్రయానికి _ వళ్లువర్‌, 
ఇళంగో, కంబన్‌ -ఆయన మనసూ ర్తిగా నివాళులర్పించాడనటంలో సందేహంలేదు. 
ఆయన వచన రచనలన్ని తమిళకవుల వాక్యాలతో వెలుగొందుతూనే వున్నాయి 
తన కవిత్వంలో భారతి పూర్వులు అందించిపోయిన ఛందస్సులనే వాడు 
కున్నాడు కూడా. కాని భాష విషయంలో, అది తగిలించుకున్న ఆభరణాలనూ 
అలంకారాలనూ తొలగించివేసి, గంధస్థమైన భాషకూ వ్యవహార భాషకూ గల 
తేడాలను తగ్గించివేసి, తన రచనల్లో పాశ్చాత్య పునర్వికాస, (పజాస్వామ్య ఉద్య 
మాల భావ సంచలనాన్ని (వ్వ క్రిత్వమూ, సమానత్వమూ, స్వేచ్చ, సౌ(భఖా 
తృత్వము) (ప్రవేశపెట్టి, తన రచనా వ్యాసంగ మందిరంలో జానపద గాధలకూ, 
పల్లెపదాల ఛందస్సుకూ. ఆ పాటల తాళగతులకూ వ్రానం కల్పించి, భారతి 
అభిరుచుల్లోనే ఒక తీవమైన, మహ త్తరమైన విప్లవానికి కారకుడయ్యాడు. దానికి 
ఫలితంగానే, ఆయన (శమ, ఆయన కృషి పుష్కలంగా పండి, తమిళ భాష 
నేడు భారతదేశంలో అతిసంపన్నమైన సాహిత్యాన్ని కలిగివున్న భాషల్లో గణనకు 
వచ్చింది. 


భారతిచేసిన భామాసేవలో (ప్రధానమైనది, అలతి పదాలకున్న నిక్షిప్త 
మైన శక్తిని గుర్రింపజేయడం తమిళ వచనం ఆదిలో ఆలస్యంగా ప్రారంభమై, 


64 భారతి 


సవ్యంగా వృద్దిపొందలేదు. భారత రంగంలో ప్రవేశించే నాటికి అది ఇంకా అతి 
శయోక్తుల కోను, అన్వయ క్లిష్టమైన వాక్య నిర్మాణంతోను, చాల బరువుగావుండేది 
భారతె ఆనవపర శబ్రాడంబరాన్ని తొలగంచివేసి, తాను మాట్లాడే తీరులో సూటిగా 
(వాయడం [పారంభించాడు. తమిళ పారకులు ఆనందాశ్చర్యాలతో కేకవేశారని 
చెప్పాలి, ఎలానంటే మోలియక్‌ నాఒకంలో యమ్‌ చోర్చేన్‌ అనే పాత తాను 
మాటాడుతున్న దంతా వచనమే అని వినగానే ఆనందాన్ని (ప్రకటించినట్లు ! 


భారతె [|వాసిన తమిళం సర్వి(తా నిరాడంబరంగా, సూటిగా, శక్తి 
ముతంగా వుంటున్నదంటి, దానికి కారణం ఆయనలోని భావావేశాన్ని ఆయన 
కమంగా భాషవోనికి ఆవేశింపజేస్తూ, మామూలు స-భాషణలో దొరే పదాలే 
ఎంతో త్మీఏతనూ, అర్జాస్ని ఆపాదించడమే. ఒక రాజకీయ సంబంధమైన కరపత్రం 
కాని, ఒక సామాజికశాస్త్ర నివేదిక కానీ, ఒక సాహిత్య వ్యాసం కానీ, ఒక కథా 
నిక కానీ, ఏదైనా సరే, మాలలు, వాశ్వాలూ (ప్రయత్నంలేని సౌలభ్యంతో (పవ 
హిస్తాయి. ఒక వ్యాసం ఇలా (ప్రారంభమౌతుంది, అందులో పాండిత్య (ప్రకర్షతొ 
కూడిన బరువైన పరిచయ వాక్యాలేమి వుండవు : 


కంకిలాగ చిట్టి ముక్కు, చిన్ని కళ్ళు, చిన్న తల, తెబ్లమెడ, పాలమీగడ 
లాంటి పట్టు-మె త్తని చక్కని పొట్ట, పట్టు-మె త్తని వీపుతై నలువు తెలుపు కలిసిన 
బూడిద రంగు, చికిలి ఈకలు, ఎంతో చిన్నని కాళ్లు *? 

ఊర పిచ్చుకల _(కేమ జీవనాన్ని గూర్చిన వర్గనలో మనం వెంటనే 
లీనమై, ఆ పక్షుల స్వేచ్చలో, మానవులు (బతుకు కోసం పడే అగచాట్లలో, కర్మ 
యోగంయొక్క అవసరంలో, అనాస క్త కర్మయొక్క ఉత్కృషతలో, జ్ఞాన లబ్బికి 
అది ఏకైక మార్గం కావడంలో, (కమంగా నిమగ్నులమై పోతాం. రచయిత తన 
పారకుసితో యథాలాపంగా, ఒక చక్కని నాటకీయత మేళవించిన భాషణం,ముఖా 
ముఖిచేస్తున్న రీతిగా, అత్యంత సహజంగా వుండడంవల్ల, ఆయన వచనం మళ్ళీ 
మళ్ళీ ఇతోధికంగా అదే కావాలనే తృష్ణను తమిళ పారకుల్లో కలిగించింది. అనతి 
కాలంలోనే ఇతర తమిళ రచయితలు భారతిని అనుకరించడం (ప్రారంభించారు. 
వాళ్ళుకూడా సొంతంగా విజయాలు సాధించారు. “కల్కి”, నా. పిచ్చామూ ర్తి, 
6ఆఖ్లిలన్‌*, “జయకాంతన్‌”, రాజం కృష్ణన్‌, వెంటనే మనస్సులో మెదిలే రచయితల 
శుర్లు. నిజానికి ఇప్పుడు (వ్రాస్తున్న (ప్రతి రచయితా భారతి సంప్రదాయంవల్ల 
(ప్రభావితుడై నవాడే. 


ఉవ భావ 65 


Gy 


గార 
లో 
రా 


ఒక్కా దెబ్బతో భారతి తమిళ కవిత్వానికి వాత పాండిత్య శృంజలల 
నుంచి విము_క కలిగించాడు. ఆయన మొద (వాసిన కొన్ని కవితలకు 
(“స్యాగతము వంగడేశమాి”” వంటివి, బెంగాల్‌ విభజన తర్వాతి (వాసినవి 
అధోజ్ఞాపికలు, కష్టమెన పదాలని వివరించేవి, అపసరమౌతూ వుండేవి కాని 
తర్వాత (వాసిన కవిత్వంలో, (వాచిన (ప్రయోగాలు కాని, అర్థం తెలియని 
పదాలుగానీ బొత్తిగా లేవు. *ఆశయాలు' అనే చిన్న కవిత నొక ఉదాహరణగా 
శీసుకోవఐచ్చు అందులో వరుసగా కొన్ని కోర్కెల్ని ఇంచుమించు వచన ధోరణి 
లోనే సేర్కొనశం వుంది, కాని ఆ పదబంధాలలో, కూర్పులో, ఇమిడిపున్న 
ఆవేశం, ఈ పద్యాన్ని చక్కని రచనగా పరిగణించేలా చేస్తున్నది ; 


“సాహాన హృదయం 
సాదు భాషణం 
చక్క_ని ఊోహాలు 
అందిన ఫలాలు 
త్వరిత లాభాలు 
ఫలించిన స్వప్నాలు 
భాగ్యం భోగం 
ఇలలో చేరు, 
నిశ్చిత దృష్టి 
సంక ల్సిత చర్య 
స్ర్రీల వము కి, 
నన్య శ్యామల ఛాతి 
ఎదెవాన్నుగ పాము 
ధర్మ విజయము 
నరికొ త్త దివి 
సరికొత్త భువి” 


66 భారత్‌ 


కన్నులు చెమర్చి హృదయం తెలీని బరువుతో నిండిపోతుంది మనం ఈ చివరి 
మాటలు చదివితే 


bE చెట్టు చించాము, సామా 
నిళ్ళతో కాదు, కన్నీళ్ళతో 
మా గుండే (వీలడా, 
ఈ చెట్టు వాడిపోతే ౪” 


తమిళ కవులు భారతి వరవడిలో కడిచేందుకు ఆలస్యం చెయ్యలేదు దేశిక 
వినాయకం పిళ్ళై, నమక్కల్‌ రామలింగం పిళ్ళైవంటి రచయితలు ఆయన మార్గ 
దర్శకత్వంలో ఎన్నదగిన విజయాలు సాధించారు. ఈ ఇద్దరు పిళ్ళైల తర్వాత 
వచ్చిన వందలాది కవులు సైతం పాండిత్య (ప్రకర్షను వదలి పెట్టారు. కాని 
55 ఏళ్ళ (కితం భారతి ఆకస్మికంగా మనల్ని విడిచి వెళ్ళినచోటే మనం ఇప్పటికీ 
వుండిపోయాం. తమిళ వచనం భారతి మార్గంలో శిఖరాన్నుంచి శిఖరానికి పైకి 
ఎగ(బాకతూ వుండగా, కవిత్వం మాడం విశేషంగా కొత్తది అని చెప్పగలిగిన 
లక్షణమేమీ సంతరించుకొనలేదు కె పి రాజగోపాలన్‌, పుదుమై పిత్తన్‌, నా, 
పిచ్చామూర్తి వచన కవిత్వంలో భారతి మార్గాన్ని అనుసరించి కొంతవరకు నవ్యత 
(ప్రవేశ పెట్టగలిగారు అయినప్పటికి, వాళ్ళందరూ భారతి, టాగూరు కవుల (పతి 
ధ్వనులుగానే కనిపిస్తారు, అర్హశతాబ్ది దాటినా ఇప్పటికీ ఈ కాలాన్ని మనం 
భారతియుగంగానే పరిగణిస్తున్నామంటేే దానికి ఇదీ ఒక కారణం. 


అధ్యాయం 1లి. 
అతివృ త్తంలో వస్తువులో ఆధునికత 


భారతి వచనంలో కవిత్వంలో భాషా విప్లవాన్ని తీసుకురావడం, ఆయన 
పట్ల తమిళులు కృతజ్ఞతా బద్దులై వుండటానికి గల కారణాల్లో ఒక్కటి మా(తమే, 


ఇతివృ త్తంలో వస్తువులో ఆధునికత 67 


ఇతివృత్తంలో, వస్తువులో, ఆయన తెచ్చిన విప్లవం కూడా దానికి సమాన 
(పాముఖ్యాన్ని కలిగివున్నది. పి. మహదేవన్‌ గారన్నట్లు ; 


“ఆయన తమిళ సాహిత్యానికి ఉదయతార. “కవిత్వశై లి? అనే పద్దతిని 
నిరాకరించిన వారిలో (పధముడాయన. జీవితానికి సన్నిహితంగా వుండే ఇతి 
వృత్తాలను (గ్రహించడంలోనూ (ప్రథముడే *? 


పూర్వపు రోజుల్లో, తమిళ కవి ఎప్పుడోగానీ “సామాన్యమైన ఇతివృత్తాన్ని 
స్పృశించేవాడు కాడు (“ముక్కుదల్‌ పల్లు అనే (ప్రసిద్ద రచన పల్లర్‌ అనే 
అస్పృశ్యుల జీవితాన్ని గురించి. ఏమైనప్పటికి, భారతి తర్వాతి కాలంలోనే 
ఇతివృత్తాన్ని ఎన్నుకోవడంలో స్వేచ్చ రచయితల్లో బహుళ (ప్రచారంలోకి 
వచ్చిండి భారతి (వ్రాసిన కవితలు, “మారవజాతి పాటి, “బండివాని పాటి, 
“చెరకు తోటల్లో” వంటి రచనల తరువాతనే సామాజిక రాజకీయ (పధానమైన 
ఇతివృత్తాలు, దేశిక వినాయకం పిళ్ళా వంటి గేయ కవులచేత విరివిగా (గహింప 
బడుతూ వచ్చాయి. భక్రి సంబంధమైన భావాల్లో చిలుక పలుకుల్లా పాత మాటలే 
వలించడమూ, పురాణాలనూ కావ్యాలనూ నుదీర్హంగా తిరిగి వాయడమూ పంటి 
పద్దతులు పోయి, భ_కిభావానికి బైవసంబంధమైన ఇతివృత్తాలకూ ఒక [కొ తదారి 
ఏర్పడింది భారతి పాతబడిన, అరిగిపోయిన  విశేషణాలను వర్ణనలను 
గుప్పించే పద్దతి విడనాడి, భగవద్విషయంలో సాక్షాత్తు సన్నిధానంలో నిలబడిన 
రీతిగా; తన ఆశయాలను నిత్య వ్యవహార భాషలో వ్య క్రం చేస్తాడు. ఉదాహరణకు 
“శుతిచేసిన వీణి పద్యాన్ని చూద్దాం : 
6 కట్చి క్యా తంత్రులను నవరించి (శుతి చేసి, 

డాన్ని చె_త్తకువ్పవమై గిరవాటు వేద్దామా ? 

ఆలించు, తల్లీ శ క్రిమతీ! నీవు జీవితాన్ని |పసాదించు, 

బుద్ధి దీపాన్ని వెలిగించావు--- 

నా తలపుల్ని చేతలుగా మార్చగలిగి తే తప్ప, 

భారం, ఈ (బతుకు భూమికే భారం, 

క_ర్శవ్య దీక్లు (వసాదించు, 

చేశ సౌభాగ్యాన్ని సాధిస్తాను,” 


68 భారతి 


అలాగే, ఆయన తన (కోతలతో ఈ (కింది పద్యాన్ని భక్తావేశంతో మళ్ళీ మళ్ళి 
జపిస్తే తప్పక దైవ సాక్షాత్కారం లభిస్తుందని చెప్పినప్పుడు వాళ్ళు సం(భమాశ్చ 
ర్యాలకు లోనయ్యారు : 
“ఆనంద నంధాయకా, బీ స్వామి ! 
ఆనంద చదాయకా, నామ, స్వామి | 
ఖో 9 ౬ 

జడ అజా రన్న చైతన్య పిలసితిం చేసి 

ఈ విచిత విశ్వాన్ని సృష్టించాను . 

ఈ బవుళ వర్ణాంకిత లోకాలు 

సౌందర్య రేఖా సౌష్టవ సిర్టి తాలు, 

ఆనంద నంధాయకా, ఓ స్వామి 1” 


తమిళ వచనం విషయంలో, భారతి తర్వాత వప్పెన రచయితలు ఆయన 
(వాసిన *చం్నదికాయిన్‌ కథె” వరవడినుంచి లాభం పొంది, తమ రచనల్లో సమ 
కాలీన సమస్యల్ని, సామాజిక రాజకీయ ఆర్థిక సంబంధమైన వాటిని, తెగువతో 
చర్చించడం (ప్రారంభించారు టాగూరు రచనల్ని భారతి తర్జుమా చేసింది 
మొదలు, ఆయన జాడల్లో అసంఖ్యాకంగా బెంగాలీ, మరారి, హిందీ నవలలు 
తమిళంలోనికి తర్జుమా అవుతూవచ్చాయి. నిజానికి (ప్రస్తుతం వస్తున్న ఈ 
తర్దుమాల వెల్లువ, ఆధునిక భారతియ సాహిత్య రంగంలో సంభవించే భావ 
సంచలనాల, ఉద్యమాల, పరస్పర సంవాదానికీ (ప్రభావానికి (_కేరణగా 
వుంటున్నది గడచిన అయిదారు దశాబ్దులలో తమిళ వచనం బహుముఖాల 
అసాధారణమైన |పగతిని సాధించింది. దానికి కారకుడుగా చాలవరకు భారతికే 
కిరి దక్కుతుంది. ఆయనే, మొట్టమొదటసారిగా, తమిళ భాషను సమాచారం 
అందివ్వడానికి, (వబోధానికి, జ్ఞానదీ ప్తి కలిగించడానికి అనువైన పరికరంగానూ 
జన(హ్రియంగానూ తీర్చిదిద్దాడు. 

ఛందోరూపాలలో సుబ్రహ్మణ్య భారతి తాను కొత్తగా సృష్టించినవేమీ 
లేకపోయినప్పటికీ. ఆయన వాడుకలోనున్న ఛందస్సులను చాలా తెలివిగా 
ఉపయోగించుకున్నాడు. రైలుపెట్టెలో ప్రయాణంచేస్తూ ఒక బిచ్చగత్తె పాట విని 
వుండవచ్చు. తర్వాత కొన్నాళ్లకు ఆయన సృజనాత్మక (ప్రతిభ ఆ పాట రాగ 
తాళాల్ని ఆధారం చేసుకొన్న ఒక కొ త్త పాటని, దేశభక్తి పూరితమైన పాటగా 


ఇతివృ త్తంలో వస్తువులో ఆధునికత 69 


మారిన దాన్ని, (ప్రజలకు అందజేసేది కట్టెలు చీల్చేవాని ఎగసిపడే శ్వాసవంటి 
లయతో కొన్ని పాటలు, అస్పృశ్యుల వాడల్లో వినిపించే డప్పుల నాదాన్ని 
అనుకరించే పాటలు, ఇవి పర్షభేదాలను ధిక్కరించి జయించే విజయగీతాలుగా 
రూపొందేవి. బుడబుక్కలవాని “గుడు=గుడు-గుడుి ఒక్క తృటిలో లోకంలోని 
ఫీడితులకూ దీనార్తులకూ కొత జీవితాన్ని (ప్రకటించే పాటగా తయారయ్యేది. 
అంతేకాదు! కవిత్వాన్ని (పజల ఉమ్మడి సొత్తుగా చేయాలనే భారతి పట్టుదల, 
ఆయన్ని ఈ జానపద సంగిత బాణిలో ఒక పూ_ ఇతిహాస కావ్యాన్నే (వాసే 
సంకల్పానికి చురేపించింది చదువుల తల్రి సరస్వతిదేవి అనుంగుబిడ్డ కావడంవల్ల, 
ఆయన తన కలల్ని నిజంచేసుకోగల్లాడు అదే “పాంచాలీ శపధంయి రచన. 
సాంప్రదాయిక ఛందస్సులో రచింపబడిన పురాణాలూ, “అంతాది”లూ, అసంఖ్యా 
కంగా చూచి విసిగిపోయిన తమిళ దేశపు కవితా (ప్రవృత్తి, పాత కధల్నే కొ త్ర 
పద్దతిలో అభివ్యక్తం చెయ్యగల (పతిభకోసం ఎదురుచూస్తోంది. అప్పుడు భారతి 
దానికి అవసరమైన మార్గాన్ని ఏర్పరిచాడు : 


“సులభమైన పదబంధాలూ, నిరాడంబరమైన శైలి, కష్టంలేకుండా 
స్ఫురించే తాళగతులూ, సామాన్యునికి అందుబాటులో వుండే ఛందన్నులూ_ 
ఈ లక్షణాలతో కూడిన ఇతిహాసాన్ని రచింపగల వ్యకి మన మాతృభాషకు 
కొత్తగా పాణం పోయగల కవి జాతాడు. 


“రెండు మూడేళ్లకంటే ఎక్కువ బడి చదువు చదవని తమిళ (పజకుకూడా 
అది అర్హమయ్యెలా వుండాలి. అట్లని కవితాభివ్యక్రియొక్క గుణమూ, సాయీ 
ఏమా(తమూ తగ్గకూడదు. 


“తమిళ భాషకు నవజీవనాన్ని కల్పించడానికి సంకల్పించిన పరాశ క్రియే 
నన్నీ కార్యానికి పూనుకునేటట్లు ఉత్సాహపరచింది. అందువల్ల దీన్ని అందరూ 
ఆదరిస్తారని నమ్ముతున్నాను *” 

తమిళనాడులో కవితా భవితవ్యాన్ని గూర్చి భారతి దృష్టి యిలా వుండడం 
చేత ఆయన కష్టమెన ఇతివృత్తాన్నే ఎన్నుకున్నాడు. అది “*మహాభారతంిలో 
అత్యంత హృదయ విదారకమైన సన్నివేశం. ఎంతో నిగ్రహంతో, ఉదాత్తమైన 
విశ్వాసంతో నిర్వహించవలసిన సన్నివేశం. కౌచిత్యం లేని పదం ఎక్కడైనా 
దొర్పితే, అది ఆ విషాద సన్నివేశాన్ని చౌకబారు ఏడుపుతో ఫార్చు.కింద దిగజార్సి 
వేసి (పమాదం వున్నది. కాని భారతి ఉజ్వలమైన విజయం సాధించాడు, 


70 భారతి 


తమిళ కవులు అంతవరకు చాల పవితంగా ఎంచుకున్న సూ(తాలన్నింటికీ 
విరుద్దంగా, ఈ ఇతిహాసం (“నొండిచ్చిందు) ఛందస్సుతో _పారంభమౌతుంది 
దిన్ని ఊరూరా తిరిగే జానపద గీతకారులు ఉపయోగిస్తూ వుంటారు. సరస్వతీ 
(బహ్మలకు గూర్చిన ప్రార్థనలు రాగయుక్తంగా పాశటానికి వీలుగా వున్నాయి 
పైకి చూసే చాల సులవైన మాటలుగా కనిపించే దాటి వెనుక ఎన్నో అర్హ 
వలయాలు దాగివున్నాయి. ఆవి ఇంకా తరచి అధ్యయనం చెయ్యడానికి, 
ఆత్మ పరిశీలనకూ మనల్ని డేరేపిస్తాయి సరస్వతిని గూర్చిన ఈ (ంది 
పద్యాన్ని చూడండి. ఇందులో (పతికా భావమూ కలిసిపోయి సమ్మగ స్వరూ 
పంగా ఐక్యమై వున్నాయి: 
“వేదాలు ఆమె కన్నులు, సుందర తరాలు 

వ్యాఖ్యా నాల కాటుకతో , 

జ్ఞానజ్యోతి ఆము నెన్నుదురు, 

భావ సముదాయం ఆము జారిన వేణి, 

నిశిత తర్క_మూ, సంచాోదనురా 

ఆమె కర్ల భూషణాలు , 

వివేక సారం ఆమె గంధం, 

శాస్త్రం ఆమె వదనం.”” 


రాజులమధ్య జరిగే సంభాషణలు ఎంతో సహజంగా నడుస్తాయి, మధ్యలో “అడి 
(అర, వంటి సాధారణ ఆకశ్చర్యార్థకాలు జొప్పించబడటంవల్ల, ఒక రచనా 
విభాగం యావత్తూ కేవలం ఒక సున్నితమెన వ్య క్షిగతాంశ సంస్పర్శతో ఎంతో 
మార్పు చెందుతుంది. ధ్వన్యనుకరణ అక్కడక్కడ చక్కని శౌచిత్య (శ్రుతిని 
కల్పిస్తుంది. కౌరవ సభలోని నీచుల మంద మన కళ్ల ఎదుట జంతవుల్లాగా 
ఇటూ అటూ గెంతినట్లౌతుంది. భారతి తన కధనంలో వున్నట్లుండి “కక్‌ కక్‌. 
కి అనే శబ్దాన్ని వాళ్ళ నవ్వును సూచిస్తూ, తర్వాత “*రక్కు-రకొ* అనేదాన్ని 
వాళ్ళు గంతులు వేయడానికి సూచనగా, (పవేశ పెట్టాడు. దుశ్శాసనుడు “ఓం (డ్రి 
పడతాడు విదురుడు “కేకే” వేస్తాడు. పాంచాలి *నందేహిస్తుందిి..కావ్యం 
లోని భిన్న మనఃస్టితులను చిత్రించడానికి ఇలా నిత్యవ్యవహారంలోని మాటలనే 
భారతి ఉపయోగిస్తాడు. కవిత్వంయొక్క రస స్పర్శ మాహాత్మ్యం ఎటువంటి 


ఇతివృ త్తంలో వ స్తువులో ఆధునికత 71 


దంటె, “పాంచాలీ శపధంి” పాటగా వినిపించినప్పుడు దాన్ని మహత్తరమైన 
రుంరూ సదృశ గాంభిర్వం ఆవహించి, మరి ఏ సాంప్రదాయిక దిర్హ కావ్యానికీ 
లేని శ కి ద్వోతకమౌతున్నది. సొం(ప్రదాయిక కావ్యాలలో పదాడంజరమూ 
అలంకార భావమూ ఎక్కువ పాంచాలిని పాచికలాటలో పందెంగా ఒడ్డిన 
క్షణాన్ని కవి వర్ణించడం వింటే ఎవరుమాతం గుండెల్లో దిగులునీ, ఆత్మలో 


ఆ(కోశాన్నీ, నిబ్బరించుకోగలుగుతారు ? 

ళ ఇ 

యజ్ఞ హావ్యాన్ని 

పీచజాతి కుక్క_కు బోనం పెట్టినట్లు, 
న్యర్శ పహార్షంలో 
(తాన్ని నెలకొల్పినట్టు, 

అమూల్య వ(జంతో 

ఘూూకానికి కిరీటం “పెట్టినట్లు, 
ధర్భజుడు పట్టపు రాణిని వణం ఒడ్డి లే 
ఎవరూ నోళశె త్తలేదు,. 


ముద్దులబిడ్డని చంపి 

చెవూలకోసం చర్మం ఒలిపిస్తారా ? 

రాజులు పాచిక లాడితే 

పాంచాలి వణం కావాలా? 

పందెం చరిచారు, 

పాచికలు వెయ్యమన్నాడు, 

మాయా పాచికలు అతడు కోరినళ్తే వడ్డాయి.”” 

ఈ రీతిగానే _దౌపది మనసృంక్షు భితయై చేసే (ప్రార్థన ఆస్తిక భావ 

శిఖరాలను తాకి, (కూరవిధి చేతజిక్కిన దీనులకు ఉపశాంతి [(పసాదించేదిగా 
వున్నది. 


అధ్యాయం 14. 
వరానవ భవితవ్య కసిత 


వెనుక పుటల్లో వివరించిన రీతిగా, భారతి ఆదునిక తమి౫ సాహిత్యానికి 
ఒక కొత దృష్టిని మాన్గాన్నీ (పసాదించాడు అంతెకాకుండా ఆయన వ్య క్రిత 
జీవితం, మనుష్యులకు కారుణ్యమూ, దూరదృష్టి ఎంత అవసరమో తమిళులకు 
గుణపారం అయ్యేలా ఆయన జీవించాడు వ్య_కిగా ఆయన నిత్యమూ రాజకీయ 
వేధకు గురిమై ఎంతో బాధపడ్డాడు సామాజికమైన బహిష్కరణ, అఆర్థికమైన 
ఇబ్బందులూ ఆయన్ని చుట్టుముట్టాయి. కాని జీవితంలోని “చేదు” ఆయన 
రచనలో _ప్రతిఫలించలేదు సరికదా, ఆయన (వాసుకున్న దినచర్య పుస్తకంలో 
కూడా అది (ప్రవేశించలేదు. ఎసట్లోకి వియ్యంలేవని ఆయన భార్య అంగలార్చి 
వుండవచ్చు, వైద్యుణ్ణి పిలిచి జబ్బుతో పడివున్న బిడ్డకు వైద్యం చేయించడానికీ 
డబ్బులేక పోవచ్చు, తన జీవనసారమైన రచనలు వెలగుచూచే అవకాశం 
మృగ్యమై తోచివుండవచ్చు, కాని భారతి ఎప్పుడుగాని నిర్వేదంలో పొర్లాడలేదు. 
ఆయన ఆ సమయాల్లో పరాశక్తి ధ్యానంలో శరణు పొందేవాడు. భారతిలో 
వ్యకిగతమైన బాధ ఎలాగో సామాజికమైన కారుణ్యంగానే మార్పుచెందేది 
ఆయనలో పరదేశ పాలకుల పట్ల పెరిగిన నిరోధం తాలూకు కోపంకూడా మెల్లగా 
తర్వాతి కాలంలో, పాండిచ్చెరిలో వున్న రోజుల్లోనే, పూరిగా తన స్వరూపాన్ని 
మార్చుకున్నది విప్లవ కవిగా బై లుదేరినవాడు అహింసకు దూతగా ఆయన 
పరివ ర్తన చెందాడు ఆయనకూ డా అప్పావుకూ (వి. ఒ. చిదంబరం పిళ్ట్ళాకు 
చాల సన్నిహితుడీయన) జరిగిన సంభాషణగూర్చి పి. శ్రీ తెలియజేసినదానిని 
బట్టి మనకెంతో విషయం దీన్నిగురించి తెలుస్తున్నది భారతి ఆ డాక్టరుగారితో, 
బాంబుల=ఉత్సాహం రోజులు పోయాయని చెబుతూ, పొగ మధ్యలో నిప్పు 
రాజినట్లు శ(తువు హృదయంలో దైవాంశ నిక్షిప్తమై ఉంటుందని అన్నట్లు 
తెలుస్తున్నది. భారతి అటువంటి భావాన్నే *శతువును (కేమించుి అనే 
పద్యంలో వ్య _క్షంచేశాడు. గాంధీయుగం [ప్రారంభం కావడాన్ని. “మహాత్మా 
గాంధీ పంచకంి” అనే కవితలో స్వాగతం పలికాడు : 


మానవ భవితవ్య కవిత 78 


“నిన్నేమని (వశంసించేది 1 
నాగుశాము కాటు వమాస్సిన 
మూలికల ఘన వైద్యుడ వనియా? 
కొండ నెత్సి గొడుగు వట్టిన గిరిధారి వనియా 


నీకొక వథకం వున్నది 

అది అతి నూతనం, అజేయం. 
జానిసత్వపు అంధ కారం నుంచీ 
జ్వర వీడితుల్ని రథీ స్తుంది. 


కష్టాలకు కారకుడైన వాళ్లో 
(పాణాధికంగా (చేమిం చడం 
నర్యం దైవమేనని గుర్తించడం ; 
అందరూ ఆయన బిడ్డ లే అనడం, 


రీ గురు (కోపా! మోరీ ధర్మ శక్తిని 
నమోాక రించి సాహాసించి 

నంఘర్ష అతో మారణ కాంతతో 
నిండిన రాజకీయ కటాపహాంలో 
ఎదురొడ్డి నిలిచారు” 


స్వస్థతను, బలాన్నీ సమకూర్చే ఈ సందేశానికి తమిళులు స్పందించారు 
భారతి చూపిన దారిలో నమక్కళ్‌ రామలింగం పిళ్ళై రచనలు చేస్తూ, గాంధీ 
యుగానికి కవితల్లజునిగా పేరుపొందాడు. అహింస ఉత్కృప్పతను ఉగ్గడిస్తూ 
ఆయన మనదేశంలో యుద్ధం జరుగుతున్నది, అది కత్తులతో చేస్తున్న య.ద్ధం 
కాదు, అది రక్తపాతం లేని యుద్ధం అన్నాడు. 1920 (_పొంతాలలో (పారంభ 
మైన గాంధేయ విప్లవం, తమిళ సాహిత్యం మీద తన (ప్రభావాన్ని చూపింది. 
భారతి (వాసిన పద్యం, శుద్దానంద భారతి, ఎస్‌ డి సుందరంవంటి కవులకు 
_(పేరణ కావడంతో వాళ్ళు సదృశ భావావేశంతో ఎన్నో పాటల్ని రచించారు, 


74 భారతి 


మరొకవైపు గాంధేయ విపవం తాలూకు సామాజిక భావాలు, దళిత వరాల అభ్యు 
దయానికి సంబంధించి "టివి, పుదుమై పిత్తన్‌, భారతిదాసన్‌ వంటి కవుల 
రచనల్లో, కీ(వ వాదానికి దారికిసినవి. పుదుమైపిత్తన్‌ అగ్ని _దావకంలో తన 
కలాన్ని ముంచి *మా కావ్యంి అనే ఒక హేళనాత్మక ఇతి హాసాన్ని (వ్రాశాడు, 
భారతిదాసన్‌ భారతియ పురాణాలనూ గాధలనూ ఊచముట్టుగా తిరస్కరించాడు 
అతని వల _కపేరంపొందిన యువకవులూ అదే చేశారు. దీనికి కారణం బహుశా 
వాళ్ళ తొందరపాటు కావచ్చు సజీవమైన మన వారసత్యంలో నుంచి ఆదర్శ 
విరహితమైన లోకంలో జీవించే ఈ నాటి మనిషికి, ఆధ్యాత్మిక శక్తిని (పసాదించే 
అవకాశం వున్నదని వాళ్ళ అవగాహనకు అందక పోయింది. ఐనప్పటికీ, భారతి 
(పదర్శించిన సామాజిక స్పృహా, సూటిగా పలికే తీరూ, వాళ్ళు అలవర్చుకొని, 
తన్మూలంగా స్వాతంత్ర్యానంతర కాలంలో సామాన్య మానవుని హృదయాన్ని 
చూరగొన గలిగారు. పురాణేతిహాసాల్ని నిరసిస్తూ భారతిదాసన్‌ (_వాసిన ఆవేళ 
పూరిత కవిత, తర్వాతి తరం రాజకీయ ఉపన్యాసకులకు (పేరణ కల్పించి, అను 
(ప్రాసలతో కూడిన శబ్దాడంబర వచంశైలీ (ప్రత్యేకతకు మార్గ దర్శకమైంది. 


కాని ఇదంతా కేవలం తాత్కాలికమైన మార్పు లక్షణంగానే కన్పిస్తుంది 
భారతి [వాసిన నిరాడంబరమూ, తేట తెల్లమూ, సంభాషణా సహజమూ అయిన 
పలుకుబడుల తోడి శైలి ఎప్పటికి నిలుస్తుందని తోస్తుంది ఇప్పుడు ,వాస్తున్న 
రచయితలు సమకాలీన తమిళంనుంచి పడికట్టు పదబంధాలను తొలగించివేయాలనే 
[(పయత్నంలోనే వున్నారు కన్నదాసన్‌, కంబడాసన్‌ (వాసిన గితాలూ, క.శ్రీ శ్రీ, 
రా వీమ్లినాథన్‌ గారల వచన తర్జుమాలూ, జయకాంతన్‌ (వ్రాసే విమర్శలు 
(ఈయన భారతి ““పాప్పపాట్లు”" గీతాల్లో విద్యాబోధనకు ఉపయుకమైన అంశా 
లను గూర్చి వ్రాశారు), కె వి జగన్నాధన్‌ సమీక్షలు, యం వరదరాజన్‌, టి 
జానకిరామన్‌ గార్ల నవలలూ, ఇవి అన్ని అందుకు ఉదాహరణలుగా కుర్కొన 
వచ్చు. భారతి స్వీయరచనలు ఆయన జీవితకాలంలో పొందినట్లుగానే ఇప్పటికి 
(ప్రజాదరణ పొందుతున్నవి. ఆయన శతజయంతి సంవత్సరం దగ్గర పడుతున్న 
ఈ నాటికీ ఆ [పజాదరణలో తగ్గుదల కనిపించడం లేదు నిజానికీ ఇప్పుడు 
ఆయన కవితలకు ఇంగ్లీషు తర్జుమాలు ఎందరో రచయితల హస్తాలనుంచీ వెలు 
వడుతూ వుంటే, [క్రమంగా భారతిని సమైక్య వాదిగా గుర్తిస్తున్నారు. ఇందులో 
ఆశ్చర్యమేమీ లేదు చాల ఏళ్ళ (క్రితమే నవరత్న రామారావు ఇలా అన్నారు : 


మానవ భవితవ్య కవిత 75 


“ఆయన మాతృభాష తమిళమే కావచ్చు, కాని ఆయన మాతృభూమి 
భారతదేశం ఆయన అచ్చంగా భారత జాతీయ కవి. ఆయన హృదయం ఒక 
కోవెల, అది ఆమె పట (శద్దాభక్తులకే అంకితమైనదిక ఆమె కష్ట నష్టాలకు ఆవేదన 
పడి, ఆమె భవితవ్యం పట (పజ్వలిత విశ్వాసంతో శక్తి నింపుకున్నది ఆ 
హృదయం.” 

నవరత్న, రామారావు భారతి రచనల్ని మూలంలో చదివేందుకు తనకు 
తమిళం తెలియక పోయిందని విచారం వ్యక్తం చేశారు ఆయనకే తమిళం వచ్చి 
వుంటే, మందాయం శ్రీనివాసాచారియర్‌ పలికిన ఈ [కింది వాక్యాలను సమర్థించి 
వుండేవారు : 

“అయన ఉత్తమ కవి మాతమే కాడు, మానవ (ప్రకృతి యొక్క సాధ్యా 
సాధ్యాలను ఎరిగిన గొప్ప (ద్రష్టకూడా, ఆ విధంగా ఆయన తమిళ దేశానికి, లేక 
భారతదేశానికి, మాత్రమే చెందిన కవి అనడానికి వీలేదు ఆయన మానవజాతి 
ప్రగతి లక్ష్యాన్ని దర్శించి, మానవ కల్యాణాన్ని గూర్చి గానం చేసిన గాయకుడు. 
భారతదేశ _పకృత స్థితి గతుల్ని వర్ణిస్తూ మొదలుపెట్టి దేశాన్ని నిస్సహాయత 
నుంచీ, అర్థంలేని ఆచారాలనుంచి, విముకి చెందేలా అడుగుముందుకు వెయ్యమని 
ఉఊవ్ప్చోధించాడు 

66 “పాప్పపాట్టు”? నుంచీ ప్రారంభించి భారతదేశానికి తన (ప్రాచీన వీరుల 
ఉదంతాలని జ్ఞాసకంచెస్తూ ఆయన “శక్తి పాట్లు * రచనల్లో దేశం ఎలా భావి 
యుగాల్లో అమరత్వాన్ని పొందగలదో దర్శింపజేస్తాడు. అప్పుడీ భౌగోళిక సరి 
హద్దులు చెరగిపోయి, దేశాభిపూనం ముసుగులో దాగిన కావమాలన్నీ కరిగి 
పోతాయి 
భారతి ఇలా గానం చేశాడు ; 

“అన్నీ నీవై అవతరించాను 
క్రీ కాలీ! గర రా ఫ్‌వే, 
పాప పుణ్యాలు... 
అవి చైవ లిలలే కావా? 
చాలునిక జీవితమే 
-ఈ వచ్చి అబద్దం, 


76 భారతి 


ఆది క కీ! అమ్మా ! 


లీ 
మాం పాహి !*” 
“మహాశక్తి స్తుతి” అనే కవితలో భారతి పొందిన ఆనందాశ్చర్యాల రసా 
వేశం యొక్క ఉత్తమాభి వ్యక్తిని చూడగ ఎము: 
“విపోయనమై విస్తరించా క్ర 
ఊవాోరీతం గా, 
విశ్వగోళాలను వినిరి ంచి 
వేగంతో (తిప్పావు గిరున , 
గగనాంత రాళంలో వుంఛచావు 
వాటిని దూరంలో మూరు, 
అనంత యోజనాల కావల. 
రీ సామోదూవవమా ! (వస్తుతింతు నిన్ను, కాళీమా తా” 
చిట్ట చివరగా, దష్టయైన భారతి ఈ భువిపై దివ్య జీవనాన్ని ,పవచిస్తూ 
“1 మోగించు గంటి” అనే గీతంలో ఇలా అన్నాడు: 
“భువిపై నమానత్వం, 
సోదరత్వం, 
చ 
దివ్య వరాలు! 
భువివై జీవించే 
మానవులందరికీ ఆహోరం 
ర్డీ అభ్యుతాన (వపవంచమా 
విద్యా వయాలనసీ విహోరం 
కీ ఛీర్‌ | (మోయించు నమెై క్యాన్ని, 
(పమ విజయాన్ని 5 
సర్వేజనాః 
సుఖినో భవంతు 1” 


అనుబంధం |. 
కౌ ని దవిత లఅఎ 


క్షే 


నివెేదిళట కు 


నివేదితా, అమ్మ , 

పేమాలయ్సా, 

నా ఎదలో చీకటి విరిసే ఉజోదయా, 
మా జీవన కేదారాలకు వక్షోదయా, 


దీనార్తులకు నదయ హృడయా, 
కారుణ్య నివేదిత, 

సత్యాంశ దివ్యాంశు నంభరితా, 
నమోస్తు! నమోస్తు! 


2 
స్యాతంత్యో స్తుతి 


అమ్మా! నీ కరుణా కటాక్షమున క్యరుజాచి 
జీవిత సర్వస్వాన్నీ నీకై నివేదించిన వారు 
కటిక చీకటి కటకటాల వెనుక (మగ్గినా 
నందన వనానికే పయనిస్తారు! 


నీ కృపా ఏక్షణానికి నోచుకోని దౌర్భాగ్యులు, తల్చీ, 
దాన్య వృత్తిని జొదల డార్చి 
నవరత్న ఖచిత సాధాలలో వివరించినా 
కఠిన కారాగార వానమే అనుభవిస్తారు. 
B—6 


"78 భార తె 


వీరోచిత కృత్యాలతో నీదయ సాధించి 

దశ్సిమ దేశీయులు నవజీవన సారథుకైరి, 

వారికి నర్వమూ సాధ్యమే, వారు నర్వ్యవేళలా సిద్ధమే 
ఆత్మ త్యాగమే వారి పరమార్థం. 

హాతవిధీ, -ఈ భూమియె జన్మించి 

గత వైభవాన్ని విన్మరించిన యీ అభాగ్యుడు 


వీడు నీ కృపా దీక్షల మవహాత్త్వ మెరింగి 
నిన్ను నదా అర్చించు మధ మెట్లు తల్లీ? 


జో్యతిర్ము యా ! సాహసామృతా! 
ధర్మ నంరక్షణ్‌ ! 

దుఃఖ దురిత వినాళిసి! 
దయజూడు మమ్మతల్లీ; 


3 
స్వాతం [త్వ గ్‌ త 


ఆత4తఉకు పాటకు యిది నమయం 
ఆనందంతో స్విచ్చతో నిండెను హృదయం. 


కుల గర్వం నశించింది 
వరాయి పాలన పోయిందీ 
కూనిన (బదుకు ముగిసిందీ 
దగాకోరు రాజ్యం కూలిందీ. 


స్వెచ్చ అందరి మూట 
నమానత్యం అందరి అనుభవం 
విజయ శంఖం వూరిస్తాం 
నత్యాన్నే మోషిస్తాం. 


కొన్ని కవితలు 79 


మనిపి సమానత్వంలో పుక్తైలా 
మనిషిలో కుళ్లూ, మోనం గిస్తేలా 
మంచివాళ్లే మించే వాళ్లయి, 
దుష్టులు నష్టమయ్యెలా చూసాం. 


కర్షకునికి కార్మికు” కీ జోహార్‌! 
తిండిపోతుక్యూ తిరుగుబోతుకూ శాస్తి! 

ఇవా మరు భూముఒకు నీళ్లు మల్లించం. 

ఇహ సోమరి పోతులకు స్వేదం ధారపాయ్యం. 


ఇది మాభూమి, మాభూమి, 

ఎప్పటికీ మాదే; 

పరాధీనత యికు చెల్లు 

దైవాన్ని సేవిస్తాం, (వగతిని సాధిస్తాం. 


4 


లోక లయం 


లోకాలు ఢీకొని 

(పళయమ్ము గర్జించి 

రక్తాన్ని వర్షించి రాక్షసి మూక 
విలయ గీతం ఆలపిస్రే 

తు తల్లీ ! ఆరంభించు నీ నృత్యం 
రాగ తాళ యుక్తం 

మహోకాలీ! చాముండీ! గంగాలీ! 
అమ్మా! అమ్మా! 

నీ ఆట చూడటానికి 

నన్ను పిలిచేవా తల్లీ! 


వంచ మహోభూతాలం 
కలగి చెలగి ఒక "కు 


80 భారతి 


అంతా అదృశ్యమై 

“శకి”లో అంతర్హూతమై 

మనో పవంచమే మాడి మగియి 
అంతా ఛూన్యమె.--- 

నీ విలయ తాండవం 
(పచండాగ్ని వలయం ! 

అమ్మా! అమ్మా! 

నీ ఆట చూడటానికి 

నన్ను పిలిచేవా తల్లీ! 


భగ్న రానులూ 
ఖభయదఖీకరాళై 
ప్రమథ గణభాలూ 
(పక్కకు తొలగి 
మరణ దేవతా 
హాహాకారం చేపే 
నువ్వు గర్జిస్తావు 
నువ్వు నర్తిస్తావు! 
అమ్మా! అమ్మా! 
నీ ఆట చూడటానికి 
నన్ను పిలిజేవా తల్లీ! 


_డ్రమథులు చెలగి 

తలలు ఢీ కొడ్తూ 
తాళగతులు పాటిస్తే 

నీ కన్నుల విస్ఫులింగాలు 
నేల చెరగుల్ని తాకితే 
అదే అంతిమ క్షణం 

అదే విశ్వావళయం ! 
అమ్మా! అమ్మా ! 


కొన్ని కవిత లం 8] 


సి ఆట చూడటానికి 
నన్ను పిలిచేవా తర్తీ! 


కాలం తోపొటు ముజ్జ్దగాలూ 
కూలిన కువుయై 
మవహోద్వేగం మందగించి 
ఏకాంతం మేలుకొం కే 
మంగళకర శివమూూరి 
తీరుస్తాడు ని ఆర్తి 

ఆ క్షణం నువ్వు వాసిస్తావు 
ఆయనతో కలిసి చేస్తావు 
ఆనంద లాన్యం! 

అమ్మా! అమ్మా ! 

నీ అట చూడటానికి 

నన్ను పిలిచేవా తల్లీ! 


5 
క్క హూ. రావ య్యా! 


కృష్ణా, రావయ్యా ! 

రావయ్యా, కృష్ణా ! 

లకీ మనోహరా 

జానదీపమై రావయ్యా ; 

మూలకార భవొం 

జీవ నామృతమీయ రావయ్యా, కృష్ణా ! 


రావయ్యా, నా ఎదలోకి 

నాలోజేర రావయ్యా, 

లేలేవయ్యా నీ శస్రాస్రాలతో 

అసుర గణాలను అణచి వేయగా రావయ్యా, కృష్ణా! 


8లి భారతి 


నీలి కడలి మై ఉదయించే 

నూర కేజన్న రూపా, 

కృష్ణా, దేవగణ [పియా 

పియ నభా అంజలించు రావయ్యా, కృష్ణా! 


6 
పాంచాలి శవథ ౦ 


రాజ్యాన్ని వందెం ఒడ్డ గా విదురుని హెచ్చరిక : 


[ హాస్పినాపురి. కౌరవ సభలో శకుని యుధిప్టిరులు పాచిక 
లాడుతున్నారు, యుధిప్టి రుడు (కమంగా అన్ని కీడిపోయి, 
యివ్వూడు రాజ్యా న్నే వంచెం ఒడ్డినాడు, పినతండి విదురుడు మన 

Gs 
సావంతో అ|గజుడైన ధృతరా ట్రూని ఉచేశించి పాచికలాట నిలి 
చందుకు ఆజ్ఞ యిమ్మన్‌, వంశాన్ని నమయం మించిపోక ముంచే 
శయం నుంచీ కాపాడమనీ అరి స్తాడు, ] 
(« Dd 


“దీన్నేమంటారు 
ఇలాంటివి రాజులు చేయదగ్గవా + 
రాజ్యాన్ని జయించడమంకే 
జూదమాడి గెలవడమా ? 
దీన్ని లోకం హార్షిస్తుందా ? 
దేవతలు క్షమిస్తారా ? 
ఇది దుస్పహం; దిగంత విశొంత కీర్తితో 
విరాజిల్లిన వంశంలో మనం జన్మించలేదా ౪ 


“ఒకవేళ పొండవులు మిన్నకుండినా 
కృష్ణుడూ, (దుపదుడూ మండి వడరా, 
మన వంశాన్ని మూలచ్చేదం చేయరా ? 
కురువంశ రాజులందరినీ 


కొన్ని కవితలు 88 


ఉద్దేశించి వలుకుతున్నాను, జా(గత్త ! 
షో 

ఆత్మవినాశ నాన్ని తెచ్చుకోకండి, 

కోరి నరకంలో వడకండి. 


“వంశ క్షయానికి కాకపోతే 
దుర్విధి మన మధ్య 
కుటిల దుర్యోధనుణ్ణి పుట్టించశ మెందుకు ? 
అతడు పుట్టిన వేళ 
వేయి నృగాలాలు రోదించాయి 
కార్తాంతకులన్నారు 
ఈ శిళువు జననం 
వంశంలో కిక్షలకు కార్ణణమౌతుందొని. 


“సామర్థ రంలేని ఓ అంధరాజా! 

పుతుశు ద్యూతంలో రాజ్యాన్ని గలిచాడసి 
నస్వర్ణాథిపఆలా కరార్పున్నా వు. 

తేనెపట్టు కోనం వెంవరలాడుతూ 

ముందు వెనుకలు కానని చోయవాడు 
దారి మభ్యగల అభాతాన్ని చూడ లేడుం 


“మీరందరూ ఊోహించ లేకున్నారు 
మ_కతెక్కించిన ఈ ఆట ఎక్కడికి దారితీస్తుందో. 
ఒక్క దుర్యోధనుని కోనం 
వంశం సర్యం ఆత్మహత్య చేసుకోవాలా ? 
నిన్ను (పేమించే పాండవుల్ని 
నామరూపాలు లేకుండా చెయ్యాలని సిద్ధపడుతున్నావే, 
అనుభవం నీకేమీ నేర్చినట్టుు సోదరా ? 
ఉప్పు నీట గలిసిన రుచిలా అది వమ్మెపోయిందే! 


“హత మమకారంతో పెంచినవాడు 
నృగాలమై, విష నర్పమై తోబాడే 
ఈ సృగాలాల్ని కాదని బెబ్బులుల్నీ 


84 భారతి 


ఈ ఘూకాల బదులు నెమిళ్ళుని 

ఎంచుకుని అనశ్వార కీర్తి ఆర్థించ రాదా! 
తెరచిన కళ్లతో వనాశాన్ని తెచ్చుకుంటావా ? 
ఇవులు కూడా వినబడటం లేదా? 


“నీకు వయన్సు మళ్లిన స్థితిలో 
సోరర వ్యుతుల ఆఫికోనం దురాశ పుట్టిందా ? 
వాళ్లు నీ శరణు కోరలేదా ? 
వాళ్లు నిన్ను [పభువుగా మన్నించలేదా ? 
పోనీ వాళ్ళ ఆస్తిపాస్తులు నీవు కావాలనకుంకే 
వాళ్ళే నీకు నమర్పిస్తారు కదా, 
ఎందుకయ్యా, నీకీ కుయుక్తి ? 
నరకానికి దోవచూపే వృత్తి? 

“వాసి కెక్కిన కురు రాజేం[దుని పేరోలగంలో 
[దోణ కృపాచార్యులూ వీష్ముడై 
కీ 9 గడించిన గాంగేయుడూ, నేనూ 
పనికిరాని వాళ్లమె 
దుర్మతి శకుని మాకే వేదవాక్కై కూచుందా &* 
ఎవరయ్యా, -ఈశకుని 1 
కొండల్లోని అతని దేశానికి అతణ్ణి సాగనంపు! 


“ధర్మాన్ని వణమొడ్డి 
సుఖించాలని చూస్తున్నావా 
శకుసి మంతనాొల ఫలితంగా 
మి|తుల్ని శతుల్ని చేనుకుని 
లోక నిందను ఆహ్వానిస్తావా ? 
లోకం నిన్ను శాపనార్థాలు పెడితే 
ఆ (బదుకు నువ్వు భరించగ లవా ? 
ఈ ఆట కట్టించు, నీకు శుభం కలుగుతుంది”? 
అసి ముగించాడు, 


కొన్ని క విత ౪ డిక్‌ 


గ్‌ 
కోయిల పొకఉ లు 


పేమ, పేమించు నిరంకరం 
(పేమ విభలమైతే 
చావు, చావే ఆనంతరం. 


వెలుగు, వెలుగు నిరంతరం 
వెలుగు కొండెక్కితే 
చీక కు అనంతరం. 


ఆనందం, అంతులేని ఆనందం 
ఆనందం అంతమైతే 
ద।ఃఖం, అవును దుఃఖమే. 


నంగీతం, ఎంత తియ్యని నంగీతం 
నంగీతం చతికిలబడి తే 
అన్నీ అవుతులే. 


తాళం వెయిరీి తాభం వెయ్యి 
తాళం తప్పితే 

గందర గోళమే. 

కవితా గళం దివ్యం 

కవిత కడగట్టితే 

మిగిలేది మట్టి మాలిన్యమే. 


కీర్తి రావడం మంచిదే 
కానీ అడుగు జొరిందా 
అథ౭వతనమే. 

గట్టగా కాలూని నిలబడు 
జలకు చూసావా 

మసై పోతావ్‌ 


86 భారతీ 


జంటలు కూడితే ఎంత ఆనందం 

ఆది విడిటోయిందడా 

కరమ విషాదమే. 

ఎన్ని తియ్యందనాల దీ పిబ్లనగోవి, 
ఇది చిలిందా, 

నజ, గిరవాకు వేయి. 


8 
వచన కవ తః శ క్క 


లానే! 


మాయు ల వాడు 


పాములవాడు బూరా ఊోదుతాణు 
నంగితం వెదురు |కోవిలో పుట్టిందా ? 
రం[ధంలో వుక్స్టుందా ? 

పాములవాడి ఊపిరిలో పుట్టిందా? 
అది అతని గుండెలో పుట్టింది, 

ఆది బరూగాలోంచి వెలికి జారింది. 
గుండె వేరుగా పలకదు. 

[కోవితానై ఊోదదు. 

గుండె కోవితో కలియదు 

కాని గుండె ఊపిరితో మెతొవించ్కి 
ఊపిరి [కోవితో కలుస్తుంది. 

అవూడే (కోవి న్వరాల్ని పలుకుతుంది. 
ఇదే శక్తి విన్వ్యానంం 

అమె గుండెలో పొడుతుంది. 

ఆ పాకు వెదురు రం[భాల్త్తోంచీ వినిపిస్తుంది, 


కొాన్నికవిత లు వ్‌? 


శక్తి రెండు విజాతీయ వన్తువుల్ని కలిపి సంగీతం నృష్టిస్తున్నది. 
ఎరుకల కురాట్లు బిచ్చమడశుగుతున్నారు 

పాములవాని బూరా న్యరానికీ 

ఎరుకల కేకకూ [(శుతి కల్సిండెవ్యరు ? 

శక్తి. 

6వట్టు చీరలు!” అంటూ కేక వేస్తాడొకడు, అదే శుతిలో. 
అవున్కు నాకు అర్ధమైంది. 

పాముఆఅవాడి [(బదుకులో ఎరుకల (బదుకులో, 

పట్టు చీరలమ్మేవాని |బదుకులో 

ఆ శక్తే తాండవిస్తున్నది 

జం(తా లెన్నో, పాటగాడు ఒక్కడే 

రూపాలెన్నో, నత్తం ఒక్కటే. 

జై, మహాశ! 


అనుబంధం 2 


ఇజారతి జీవితంతో (పథాన ఘట్టాలు: 


డిసెంబర్‌ 11, 1882 నుబహ్మాణ్య భారతి జననం. 

1887: తల్లి లక్ష్మీ అమ్మాళ్‌ మరణం, 

1888-93 : (పాథమిక విద్య, ఆంగ్లో=వెర్నాక్క్యులర్‌ పారశాల, ఎట్టాయపురం 

1894.97: హ్లైన్కూూలు విద్య హిందూ కాలేజి, తిరునల్వేలి. 

బూజా 1897: చెల్లమ్మాళ్తో వివాహం, 

జొజా 1898: తండి చిన్నస్వామి అయ్యర్‌ మరణం. 

1898-1901: బెనారస్‌లో నివాసం. అలహాబాద్‌ విశ్వవిద్యాలయ [(వవేశ 
పరీక్షలో (పథమ (శేకి ఉ త్రీర్ణత, 

1902.4 : ఎట్టాయపురం రాజా దగ్గర నహాచరుడుగా ఉద్యోగం. 

జూలై 1904: “ఎకాంతంి తమిళ పద్యం “వివేక ఛానుిలో [వచురణ : 
ముదణ పొందిన ([ప(పథమ రచన. 

ఆగస్ట్‌-సవంబర్‌ 1904: తాత్కాలిక తమిళ వండితుడుగా ఉద్యోగం, సేతు 
వతి హైన్మూల్కు మధురై. 

నవంబర్‌ 1904: ఉప సంపాదకుడు ః “న్వదేశ మితన్‌ నంపాొదకుడు : 
“చ కవర్థిసి మాన పటిక. 

1905: సోదరి నివేదితను దర్శించడం. 

పిపిల్‌ 1906: “ఇండియా” విప్లవ వార వికకు సంపాదకత్వ బాధ్యత 
వహించడం. 

డిసెంబర్‌ 1907: నూరలత్‌ కాం(గెస్‌కి వెళ్ళడం; కాం(గెస్‌లో చీలిక. 

1908: “స్వదేశ గీతంగళ్‌” (వచురణ: భారతి పాండిచ్చేరి చేరడం, 

1909: “జన్మభూమి? 

1910: “ఇండియా వ్యతిక ఆగిపోవడం. 

19010: “మాతమణి వాచకమ్‌ి 


భారతి జీవితంలో (వథాన ఘట్టాలు 89 


1912: “పాంచాలి శపథము=భాగం 1. 

1914: “బంగారు తోకగల నక్కి 

1917: “కణ్ణన్‌ పొట్టు 

నవంబర్‌ 1918: భారతి మాతృదేశానికి తిరిగి రావడం; అరెస్ట్‌ చెయ్యబడి 
ఒక నెలలో విముక్తుడు కావడం. 

1918-1920: కడయమ్‌లో నివాసం 

మార్చొ 1919: మహాత్మాగాంధిని రాజాజీ యింటిలో దర్శించడం. 

డిసెంబర్‌ 1920: మళ్లీ “న్వదేశమి(తన్‌? ఉప నంపాదకత్వం. 

జూలై 1921: తిరువల్లిక్కేణి దేవాలయంభో ఏనుగువల్ల (పమాదం. 

సెపైంబర్‌ 12, 1921: తెల్లవారుజామున సుబహ్మాణ్య భారతి మృతి. 


అనుబంధం ఏ 
సుసంచిత (గ్రంథ సూచిక 


il సు బహ్మాణ్య భారతి రచనలు: 

మహాకవి భారతియార్‌ కవితైగల్‌ (శ క్రికార్యాలయం, మ।దాను-6, 1957) 

భారతి రచనలు ః వ్యానములు (భారతి (పచురణాలయం, మడాను, 1940) 

భారతి పుతయాల్‌ (నం॥ ఆర్‌ ఎ. వద్మనాభన్‌, అముద నిలయం, 
మ(దాను, 1958) 

కట్టురై గళ్‌ (ఇంఐ నిలయం, మాను 196కి) 

భారతి తమిళ్‌ (నం॥ పి. తూరన్‌్స్‌ ఇంట నిలయం, మాను, 1968) 

అగ్ని, యితర కవితలు అనువాదాలు (నం॥ సి. ఆర్‌. రెడ్డి. కె. ఎస్‌. వేంకట 
రమణి, భారవి వచురణాలయం మాను, 1987) 

వ్యాసములు, యితర వచన ఖండములు (సం॥సి. ఆర్‌, రెడ్డి కె, ఎస్‌. వేంకట 
రమణ, భారతి (వచురణాలయం, మ(దాను, 1987) 


౨, ఇతరుల రచనలు : 

అనంతాచారి, ఆకూర్‌ ౩ కవి చృకవర్తి సుబహ్మణ్య భారతి చరితం (కిట్ట 
పృమలర్‌ (పచురాలయం, షెంకో(కైు, 1986) 

భారతి తంగ మ్మాల్‌ * ఖభారతియారుమ్‌ కవితయుమ్‌ (పుదుమై వదిప్పగమ్‌, 
కరైకుడి 1947) 

భారతి, ఎస్‌. విజయ: సి, నుబహ్మణ్య భారతి (వబ్దికేషన్స్‌ డివిజన్‌ 
న్యూఢిల్లీ, 1972) 

సు(బహ్మణ్య భారతి: వ్యక్తిత్వమూ కవిత్వమూ (మున్టీరామ్‌ మనోహర్‌ 
లాల్‌, మ్యాడఢిల్లీ, 1975) 

హార్ట్‌ 8, జార్జి ఎల్‌ : పాబీన తమిళ కవితలు (యూనివర్శిటీ ఆఫ్‌ 'ేలి 
ఫోర్నియా (సెస్‌, వెర్కొలీ, 1975) 

అయ్యంగార్‌, కె. ఆర్‌, శ్రీనివాన : ఇంగ్లీషులో భారతీయ రచనలు రెండవ 
కూర్చు (విపియా వబ్టిపింగ్‌ హౌస్‌ బాంబే, 1978) 


నునంచిత (గ్రంథ సూచిక 91 


అయ్యంగార్‌ , కె. ఆర్‌. శ్రీనివాస (సం); స్వాతం,త్యానంతర భారతీయ 
సాహిత్యము (సాహిత్య అకాడెమీ, న్యూ ఢిల్లీ, 1978) 

జయకాంతన్‌ ః భారతి పొదం (క లైగ్యాన్‌, పతిపాహం ముదాను=!7, 1974) 

మహాదేవన్‌ పి; నుబహ్మణ్య భారతి = స్మృత్యంజలి (అత్రి పబ్లిషర్స్‌, 
మ।దాస్కు 1957) 

నందకుమార్‌, ([పేమాః నుబహ్మణ్య భారతి (రావ్‌ అండ్‌ రాఘవన్‌, 
మైనూరు, 1964) 

ను|బహ్మణక భారతి (నేషనల్‌ బుక్‌ |టన్ట్‌, న్యూఢిల్లీ, 1968) 

ను[బహ్మణ్య భారతి కవితలు (సాహిత్య అకాడెమీ న్యూ ఢిల్లీ 1977) 

పద్మనాభన్‌, అర్‌. ఏ.; చిత భారతి (అముద నిలయం, మ(దాసు, 1957) 

పిళ్లి ఎ. దొరస్వామి (అనువాదం) : భారతి కవితలు ః కణ్ణన్‌ పొట్టు, కుయిల్‌ 


పొట్టు (న్యూసెంచరి బుక్‌ హౌస్‌ మాసు, 1960) 

రాజగోపాలన్‌, శె. పి. అండ్‌ నుందరరాజన్‌, పి. కె. కన్‌ ఎన్‌ కవి (శక్తి 
కార్యాలయం, మద్రాస్‌, 1957) 

రామస్వామి, విః మహాకవి భారతియార్‌ (శ క్తి కార్యాలయం, మదాసు,1944) 

శాస్త్రి, కె. ఎస్‌. రామస్వామి: సుబహ్మణ్య భారతి.ఆయన మనన్సూ కళా 
(వెల్త్‌ అండ్‌ వెల్‌ఫేర్‌ ఆఫీస్‌ మదాస్కు 195!) 

శ్రీనివాస రాఘవన్‌, ఎ (సం): కవిగళము: భారతి పద్యానువాదాలు 
ఇంగ్లీషులో (భారతి తమిళ నంఘం, కలకత్తా, 1951) 

సుృుుబహ్మణ్యం, కె. ఎన్‌, (నం): భారతి (శమిళ రచయితల నంఘం, 
మాను 1959) 

సుందరం, పి. ఎమ్‌ :; భారతియార్‌ : వరలొరుమ్‌ కవికయుమ్‌ (ఓరియంట్‌ 
లాంగ్మన్స్‌, మ(దాస్‌, 1954) 

విశ్వనాథన్‌, సి. భారతి ఆయన రచనలు (భారతి పచురాలయం, 
మ।దాను 1929) 

యాదుగిరి అమ్మాళ్‌ : భారతి నినైవుగళ్‌ (ఆనంద నిలయం-మథ్లాసు=1954) 


కీ తెక్టీగి ల 


